


ఉద్యోగం 


అసక్తి 
ఆధి 


రచనా వ్యాసంగము 


క 7 


కీ;శే। శ్రీ చేరాల పురుషోత్తమ రావు 
కఈశే॥ శ్రీమతి అక్షీతులశమ్మ 


భాషా ప్రవీణ (ఆంధ్ర విశ్వవిద్యాలయం) 
పి.ఓ.యల్‌., ఎం.ఏ, (ఆంధ్ర విశ్వవిద్యాలయం) 
ఎం. ఫిల్‌, (నాగార్జున విశ్వవిద్యాలయం) 
(పిహెచ్‌.డి) (నాగార్జున విశ్వవిద్యాలయం) 


జూనియర్‌ లెక్చరర్‌ (తెలుగు) 
(ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 
సిరిపురం (ఖమ్మం జిల్లా) 


సాహిత్య వ్యాసంగము, పురాణ పఠనము 
ధార్మిక ప్రచారము 


రేడియో ప్రసంగములు (సూక్తిసుధ) 

వివిధ పత్రికలలో సాహిత్య వ్యాసములు 
జానకిరామ శతకము (అముద్రితము) 
వేంకటేశ్వర శతకము (అముద్రితము) 


కీ 








 వ్రతె గై ఎం.ఏ., పిహిచ్‌.డి,, 
మనో 


¥ గ్లో 

oe 

అహిధరపురాచ్చెం కింత ఎడపరమరాడ ఈ ఫం తరిరాశ రాం సైదధతధాన్తిలా పైదరరిఫాడెశ ఇసీ-( 
క 


అ దేవస్థానము వారి డో 
ముచే ప్రచురింపబడినది ర్ల 


a EPR Er EPO ERI EHF ER ERR 
Py ery pee ఏ PHT 





యుద్ధ పద్ధతులు 


పరిశోధకుడు 
చేరాల వేంకట లక్షీనరసింహారావు 


న?? య | 
be arid Rink 
ATA RN 


ఆచార్య నేతి అనంతరామశాస్తి, ఎం.ఏ. పిహెచ్‌.డి. 
SSSI TSI TSH SSNS 
తిరుమల-తిరుపతి దేవస్థానము వారి 
ఆర్థిక సహాయముబచే ప్రచురింపబడెనద 
ఆసహీిరరతధిర్తి రిక రరర రర కరర చ ప రరర ఆక తరరిపార 
ఎ0.ఖెలే. ఇట్టము కొరకై నాగార్డున జచత్వవిద్వ్యాలయమునకు 
బెయల్ప్వంచిన లఘు సిద్దాంత బ్చాసము 


ఆగస్టు, 1999 



















ప్రథమ ముద్రణ : జూన్‌, 2002 
చిత్రభాను, జ్యేష్ట మాసము 


ప్రతులు : 1000 

రచయిత ' చేరాల వేంకట లక్ష్మీనరసింహారావు 

(ప్రతులకు * 1 సి.వి.ఎల్‌నరసింహారావు 
తెలుగు లెక్చరర్‌ 


ప్రకాశం రోడ్‌, మధిర-507 209 


ఖ్‌. కేశవరావుతోట, గొడుగుపేట 
భుచిలీపట్నం - 521 001 





న౮ల్వనం : రూ.50.00 












This book is published under the scheme 
"FINANCIAL ASSISTANCE FOR RELIGIOUS PUBLICATIONS" 
TIRUMALA-TIRUPATHI DEVASTANAM — TIRUPATHI 





D.T.P. at : -విశ్వా టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌, విజయవాడ 


తల్లియు దండ్రియు తానెయై ప్రేమతో 
య. “పెంచి పోషించిన పెతరుడితడు 
శాస్త్రంబును మ మానిత భక్తిని. 


'మనిషిగ జేసిన న. 


తాక తత్త్వంబు అధ్యాపకత్వంబు 
ల 'యిచ్హినయట్టి దైవమతరు 


అ పురుఇశత్తమాఖ్యుడా తండ్రి కీత్తు 
అంకితంబుగ నీ గ్రంథమంజిల్లించి. 
























ఈ సిద్ధాంత వ్యాస రచనకు తమ అమూల్యములైన సలహాల 
నిచ్చి, పర్యవేక్షకులుగా చేయూత నందించుటయే గాక, తమ ఆశీస్సులను 
అక్షర రూపంలో ఇచ్చిన సరస్వతీ మూర్తులు, గురువరేణ్యులు, మాన్యులు 
నగు ఆచార్య నేతి అనంతరామశాగస్తీ గారికి కృతజ్ఞతా పూర్వక 
నమస్సుమాంజలి నర్పించుచున్నాను. 





పరిశోధనా వ్యాసంగమునకు పురికొల్చి, వెన్నుదట్టి విషయ సేకరణ 
యందును సహకరించి “మంచి-చెడు” తెల్పిన గురుతుల్యులు మాన్య 


విశ్వవిద్యాలయమున పరిశోధన కవకాశము కల్పించిన నాగార్జున 
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులకు, సహకారాన్నందించిన విశ్వవిద్యాలయ 
సిబ్బందికి మరియు ప్రాచ్య భాషా శాఖలోని ఇతర అధ్యాపక, అధ్యాపకేతర 
వర్గమునకూ ...... 


ఉద్యోగ నిర్వహణకు భంగముగాని రీతిని పదిశోధన చేయుట 
కనుమతించిన ఇంటర్మీడియెట్‌ (ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, 
వరంగల్‌ గారికి, సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ 
కర్నాటి రామమోహనరావు గారికి ...... 





వాల్మీకి రామాయణాన్ని నాచేత చదివించి ఎల్లవేళలా నా ఉన్నతిని 
కోరుకుంటూ నన్ను ప్రోత్సహించు సన్మిత్రులు శ్రీ ఆర్‌. వియస్‌. సిద్ధాంతి, 
శ్రీ జె.నాగేశ్వరరావు, డా! వి. మధుసూదనరావు, శ్రీ కె.రంగారావు, గార్లకు 
నా నమస్సుమాంజలి నర్పించుకొనుచున్నాను. 


ముఖ్యముగా ఈ (గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయమందించిన 
తిరుమల-తిరుమతి దేవస్థానం, తిరుపతి వారికి .... 


ఈ (గ్రంథమునకు డి.టి.పి. చేసిన మిత్రులు జోశ్యుల సీతారామ 
శాస్తి మరియు శ్రీ కూనం రాఘవరెడ్డి, విజయవాడ వారికి నా 
ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. 





ఇట్లు 


స.వి.యల్‌, నరసింనోరావు 


ఇసావన 


ప్రాచీన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు భారతీయ 
సంస్కృతికి (ప్రతిబింబాలుగా చెప్పదగిన ఉద్ధంధాలు. మానవ జీవితానికి 
సంబంధించిన అనేక విషయాలను ఆ (గ్రంథాలు స్పృశించాయి. 
పోరాటతత్వం అనేది కూడా మానవ జీవితంతో ఒక భాగమే. అదుపుదప్పిన 
కామక్రోధాది దుర్గుణాలే ఈ తత్త్వానికి మూలకారణాలు. ఇరువురు వ్యక్తుల 
మధ్యగలిగే పోరాటం తగాదాగా చెప్పబడితే రెండు రాజ్యాల మధ్య కలిగేది 
యుద్ధమౌతుంది. యుద్ధము నకు సంబంధించిన విషయాలయందును, 
రామాయణ, మహాభారతాలు ప్రత్యేకతను కల్టియున్నాయి. 


వాల్మీకి రామాయణములోని యుద్ధ ఘట్టాల వర్ణనలను పరిశీలిస్తే 
ఆనాటి యుద్దాలు పూర్తిగా అనాగరికమైనవిగా కనబడలేదు. తెలుగు 
రామాయణాలు కూడా ఆ యుద్ధ ఘట్టాలకు మెరుగులు దిద్ది మనోహరంగా 
వర్ణించాయి. ఆనాటి వీరుల బలౌన్నత్యములు, వారి వ్యక్తిత్వాలు ధనుర్విద్వలో 
వారి నేర్పరితనం, అందును అస్త విద్యలో వారు చూపించిన అద్భుతాలు 
ఆశ్చర్యాన్ని కల్టింపకమానవు. 


చాలామంది రామాయణ యుద్దాన్ని ముక్కడి మూకల 
పోరాటంగానే భావించారు. అంతేగాక లోకంలో భారత యుద్ధ ఘట్టాలకు 
వచ్చిన ప్రాచుర్యం రామాయణ యుద్ధ ఘట్టాలకు రాలేదు. రామబాణం 
మహత్తరమైనదని తెలుసుకాని ఆయన ధనుర్విద్యలో చేసిన అద్భుతాలు 
సాధారణ జనులకు తెలియదు. రామాయణ యుద్ధం భిన్నజతుల మధ్య 
జరిగినదైనప్పటికీ ఆ యుద్ద పద్ధతు లందును కొంత సమన్వయం ' 
కనబడుతుంది. రామాయణ యుద్ధములందును ఒక నీతి, రీతి ఉన్నదని 
చెప్పవలెనను కుతూహలంతో చేసిన (ప్రయత్నమే ఈ సిద్ధాంత వ్యాసరచన. 
తద్వారా (ప్రాచీన భారతీయుల జెన్నత్యాన్ని తెలియజెప్పడమే ఈ ప్రయత్న 
లక్ష్యము. గుణ గ్రహణ పారీణులగు పాఠకులు ఇందలి దోషములను 

సహృదయంతో మన్నింప వలసినదిగా కోరుచున్నాను. 
= రచయిత 





























Prof. N.A. RAMA SASTRY, M.A., Ph.D. (Retd.) 
Principal Investigator, Major Research Project {(U.G.C.) 
B-82, Patabhipuram, GUNTUR-522 006 


“ధర్మో రక్షతి రక్షితః” 


థర్మం సార్వత్రికమైంది. అది ఒక జాతికిగానీ, ఒక దేశానికి గాన్‌, బక 
'| సమాజానికి గానీ పరిమితం కాదు. అది సమస్త మానవజాతి 
'! కళ్ళాణానికి దోహదం చేస్తుంది. మానవజాతిని ప్రమాదం నుండి 
కాపాడి రక్షించేది ధర్మం అని రామాయణం నొక్కి వక్కాణిస్తుంది. 
సత్మంచేత, వివేకంచేత, సత్ప్రవర్తన చేత, కార్యాకారణాల సమన్వయం 
చేత ధర్మం రక్షింపబడుతుందని రామాయణం ప్రతి సన్నివేశంలోనూ 
వివరిస్తుంది. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సుకోసం అవసరమైతే 
వ్యక్తిని అధర్మ మార్దంలో రూపుమాపటం ధర్మమే అని రామాయణం 
ప్రతిపాదించింది. 





'పోరాటంి అనేది అనాది నుంచి మనుమ్మల తత్త్వంలోనే 
జీర్ణించుకు పోయిన స్వభావం. ఇందుకు సులభంగా గోచరించే 
కారణాలు రెండు. (1) ఆత్మరక్షణ, (2) స్వయం వ్యాప్తి. మొత్తానికి 
తన్న తాను కాపాడుకుంటూ వ్యద్ధిలోకి రావడానికి మానవుడు 
పోరాడే స్వభావాన్ని వ్యక్తం చేయడమే నూక్ష్మంగా రణరంగానికి 
రూపకల్పన ఇచ్చింది. ఈ విధానంతో అంటే మనిషితో మనిషి 
తరువాత తెగలతో తెగలు, జాతులతో జాతుల నుండి క్రమేపి రాజ్యాలతో 
రాజ్యాలు - యీనాటి వరకు యుద్దాలు సాగిస్తూనే వచ్చాయి. 


ప్రాచీన భారత రాజనీతిలో యుధ్ధం చాలా ప్రముఖ పాత్ర 
వహించింది. పొలించిన మహారాజులు, చక్రవర్తులు అంతా గోప్ప 
కీర్షికోనమో, రాజ్బకాంక్షతోనో, అఖండమైన సిరిసంపదల కోసమో 
సమరాలు జరిపారు. మన దురదృష్టవశాత్తు ఎంతెంత పెద్దపెద్ద 
ఘోరమైన యుద్దాలు జరిగినప్పటికీ, మహాయోధులెందరో ఉన్నప్టటికీ, 
ఆ యుద్ధ తంత్రాన్ని తెలియజెష్టే చరిత్ర వివరాలు వ్రాసి ఉండకపోవడం 








చేత పూర్వం మనదేశంలో సైన్సం, వారి ఆయుధాలు, తంత్రాలు, 
యుధ్ధ పద్ధతులు ఎట్ల్టాంటివో తెలునుకోవడానికి ఖచ్చితమైన 
ఆధారాలు తక్కువ, 







ఇంతవరకూ ప్రాచీన కాలంలో ఉన్న యుద్ద పద్ధతులను 
తెలుసుకోవటానికి ఆదికావ్యమైన రామాయణం ఉపకరిస్తుందనే 
సదుద్దేశ్వంతో శ్రీ సి.వియల్‌. నరసింహారావు నా వర్ష సృవేక్షణలో 
“సంస్కృత ఆంధ్ర రామాయణాల్లోని యుద్ధ పద్ధతులు” అనే 
అంశాన్ని గ్రహించి ఎం.ఫిల్‌. డిగ్రీ చేశారు. 









ఇప్పుడు ఆ సిద్ధాంత వ్యాసాన్ని గ్రంథ రూపంలో ముద్రించ 
టానికి చేసిన సాహసం హర్షదాయకం, గ్రంథాలు చదివే వారు 
తక్కువైన యీ రోజుల్లో, ఇలాంటి పుస్తకాలు ముద్రిస్తే ఉండే పరిస్థితి 
వేరుగా ఉంటుంది. ఈ గ్రంథానికి ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి 
దేవస్తానం వారు ఇచ్చే ఆర్థిక సహాయం కొంత ఊరట నిస్తుంది. 












శ్రీ సి.వియల్‌ నరసింహారావు గారు స్వయంగా పండితులు. 
రామాయణాన్ని ఎన్నో పర్మాయాలు చదివి, పురాణంగా, ఉపన్మాసాలు 
గా లోకానికి అందించారు. ఆ అనుభవంతో ఈ అంశానికి న్యాయాన్ని 
చేకూర్చారు. 








భారతంలో పద్దెనిమిది పర్వాలుంటే యుద్ద పంచకం పేర 
ఐదు పర్వాలు యుద్ధమే. అంతేగాక, మిగిలిన పర్వాలన్నింటి యుద్దం 
కలిపితే ఒక పర్వం యుధ్దమౌతుంది. దీన్నిబట్టి మూడవ వంతు 
భారతంలోనూ యుద్ధం ఉందన్న మాట. 







మరి శ్రీమద్రామాయణాన్ని చూస్తే ఏడుకాండలు ఈ 
ఇతిహాసంలో ఒక కొండకాండమంతా యుద్ధమే. అదికాక ప్రతి 
కాండలోనూ కొంతకొంత యుద్దం ఉంటుంది, మొత్తం చూసుకుంటే 
ర0డం కొండల యుధ్ధం ఉన్నది. ఇంత యుధ్ధం నిండిన 
శ్రీమద్రామాయణ భారతాదుల్షి చదివి నేను పాడయ్యానని ఎవరు 
ఎందుకన (లేరు? కారణం ఒక్కటే. ఈ యుద్ధం నిండా ధర్మం, 
సత్యం, తపశ్శక్తి ఇమిడి ఉండటమే. 










లోకంలో యుధ్ధ ప్రధానమైన లేదా యుద్దెక దృశ్శాలున్న 
చిత్రాలని చూస్తే చెడిపోవడం నిశ్చయంకడా! అందుకేకదా ప్రస్తుతం 
దానిమోద చర్చలు, వాదోపవాదాలు ఈ హింసమీద సాగుతున్లవి. 






















వాల్మీకి రామాయణంలోని. యుధ్ధ- ఘట్టాల. వర్ణనలను 
పరిశీలిస్తే ఆనాటి యుద్దాలు పూర్తిగా అనాగరికమైనవిగా కనబడవు. 
ఆనాటి వీరులు బలోపేతులు, అంతేగాక ధనుర్వ్విద్యలో నేర్చరులు. ఇంకా 
అస్తవిద్యలో వారు చూపిన అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిస్తాయి. వీటన్నిటినీ 
శ్రీ సి.వియల్‌నరసింహారావు గారు ఈ గ్రంథంలో ఎంతో వఏవర 
ణాత్మకంగాను, ఇంకా తెలుగు రామాయణాల్లోని యుద్ధ పద్ధతులతో 
వెళ్ళీ తులనాత్మకంగాను సోదాహరణంగా వివరించారు. 





ఇందులో కోనల రాజ్యాధివతులైన దశరథ-రాముల 
(మానవు, నిష్కింధాతిపతులైన వాలి-సుగ్రీవుల (వానరులు, అంకాధి 
పతులైన రావణ-కుంభకర్ణ (రాక్షసులు యుద్ధ పద్ధతులు వర్ణింప 
బడ్డవి. టీన్షిబట్టి చాలామంది రామాయణ యుద్దాన్ని ముక్కడి 
మూకల పోరాటంగా భావిస్తారు. ఈ యుధ్ధం భిన్నజాతుల మధ్య 
| జరిగినప్పటికీ, ఆ యుద్ధ పద్ధతులందునూ కొంత సమన్వయం 
కనబడుతుంది. రామాయణ యుద్ధ్దాలయందు ఒక నీతి, ధర్మం 
ఉన్నదని చెప్పాలి. 





పైన చెప్పిన విషయాల నన్నింటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ 
సి.వ.యల్‌. నరసింహారావు గారు ఈ గ్రంథాన్ని రూపొందించారు. 
రామాయణంలోని యుద్ధ పద్ధతులు ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటే 
ప్రాచీన కాలంలో భారతదేశంలో ఏఏ యుధ్ధ పద్ధతులు, వ్యూహాలు 
ఉన్నాయో తెలుస్తుంది. ఇట్టి వివరాలతో శ్రమకోర్చి మంచి పుస్తకాన్ని 
ప్రచురించిన శ్రీ సి.వియల్‌నరసింవోరావును మనసా, వాచా, కర్మణా 


= నేతి అనంత రామశాస్త్రి 


- డా॥ క.కోదండ రామాచార్యులు 
M.A. (సంస్కృతము) 

M.O.L., MA., Ph.D. (తెలుగు) 
పాంచరాత్రాగమ - “ప్రవర” 
ఆంధ్రోపన్యాసకుడు, 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర. 


జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః 
ప్రభావాన్‌ సీతయా దేవ్యా పరమ వ్యోమభాస్మరః॥ 


మంచికి - చెడుకి ఘర్షణ ఏర్పడుటే యుద్ధమునకు నాంది, ఇది 
వ్యక్తి గతము కావచ్చు, రాజ్యగతము కావచ్చు. వ్యక్తిగతమైతే అతనికి అతని 
బంధుతతికి కొంత నష్టము లేదా లాభము జరుగవచ్చు. కాని రాజ్యగతమైతే 
అది జన నష్టమునకు, ధన నష్టమునకు దారి తీస్తుంది. దానితోపాటు 
ఎవరికో ఒకరికి లాభము జరుగుతుంది. 


వ్యక్తిగతమునకు వచ్చినపుడు అంతస్సంఘర్షణ, బహిస్సంఘర్షణ 
రెండూ ఉంటాయి. మనిషి మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, 
మాత్సర్యాదులు (వ్రకోపించినపుడు వాని వ్యతిరేక గుణములతో 
పోరాటమేర్చడును. అలాగే దయా, సత్య, శౌచ, శీలాది సద్గుణములు 
వికసించినపుడు వాని వ్యతిరేక గుణములతో సంఘర్షణ కల్గును. దీనినే 
- “అంతస్సంఘర్నణ” అని అందురు. వీని ఫలితమే బహిస్సంఘర్షణకు దారి 
తీయును. అపుడు ముఖమున రంగులు మారుట, బొమలు ముడిపడుట, 
కళ్ళల్లో నిప్పులు కురియుట, పళ్ళు పటపట లాడించుట, చేయెత్తుట, కాలు 
జాడించుట, అంతకు మించితే బాహాబాహి, కేశాకేశి, ముష్టాముష్టి - ఇవన్నీ 
బహిస్సంఘర్ష్నణ ఫలితాలు. అందుకే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్దీతలో ఇలా 
సెలవిచ్చాడు. 


కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః 
మహాశనో మహాపాష్మా విద్ధేన మిహవైరిణం (3-37) 


రాజ్యమునకు, లేదా ప్రజలకు, నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు 
ఒక రాజు ఇంకొక రాజుపై దండెత్తుట అది రాజ్యగత సంఘర్షణ అవుతుంది. 











దీనిలో వ్యక్తిగత ద్వేషము కాని, వ్యక్తిగత లాభము కాని అంతస్సూత్రంగా 
ఉండి ప్రజా క్షేమము, రాజ్యక్షేమము ప్రధానంగా కన్పిస్తుంటుంది. 

రామాయణంలో శ్రీరాముడు సాగించిన యుద్ధము, భారతంలో 
పాండవులు చేసిన యుద్ధము లేదా చేయించబడిన యుద్ధము, లోక క్షేమమును 
దృష్టియందుంచుకొని జరిగినవే కాని సామాన్య పాఠకునకు వారు తమతమ 
వ్యక్తిగత ద్వేషమునో - లాభమునో దృష్టియందుంచుకొని యుద్ధము చేసినట్లే 
యనిపించును. ఇటువంటి వానిలో ఇరుపక్షముల వారికి (ప్రాణ, ధన 
నష్టములు సంభవించినా చెడుపై మంచితనమే విజయాన్ని సాధించినపుడు 
ఆ నష్టము పరిగణించబడదు. 


ఇక్కడ మంచి - చెడు అనేది ఎలా గుర్తించాలి? ఇదొక సమస్య. 
పరపీడా పరాయణత్వం లేకుండా బహుజన హితాయ, బహుజన సుఖాయ 
చేసేది ఏదైనా మంచి అవుతుంది. దానికి ఖిన్నమైనదే చెడు అంటారు పెద్దలు. 


వరగర్వంతో రావణుడు లోకకంటకుడై దేవతలను, మునులను 
బాధిస్తున్నప్పుడు అతనిని శిక్షించవలసిన అవసరము వచ్చింది. అందుకే 
శ్రీరాముడు అవతరించాడు. శ్రీరామ కళ్యాణము, రామపట్లాభిషేకమునకు 
విఘ్నము, వనవాస ప్రయాణము, ఖరదూషణాది రాక్షస సంహారము, 
శూర్పణఖ నాసికా కర్ణ ఖండనము, ఇంతవరకు రావణునితో శ్రీరామునికెట్టి 
ప్రత్యక్ష సంబంధము కాని వైరము కాని లేదు. సీతాపహరణంతో ప్రారంభ 
మవుతుంది. అది కూడ హనుమంతుడు లంకకు వెళ్ళీ వచ్చిన తర్వాత 
స్పష్టమవుతుంది. 

తాటక, సుబాహు, మారీచుల పీచమడంచుట, ఖరదూషణ కబంధ 
విరాభాది రాక్షసుల సంహరించుట, వాలిని పడగొట్టుట, మున్నగు వాని 
యందు త్రీరామునకు జరిగిన నష్టము లేదు కొని ఇతరులకు కల్లిన 
మేలుతోపాటు, పరాక్రమవంతుడన్న కీర్తి లభించినది. 


యుద్దానికి కారణాలు, యుద్ధం వలన లాభనష్టాలు, బేరీజు 
వేస్తున్నామే కాని ఆ యుద్ధంలో ఎన్ని పద్ధతులున్నవో తెల్సుకోవాలిగదా, 
అందుకు శ్రీ, సి, వి.ఎల్‌, నరసింహారావు గారు చేసిన పరిశ్రమ మనకు కొంత 
తోడ్చడుతుంది. 


యుద్ధ పద్ధతులు, ఆయుధాల చిట్టా మనకెందుకంటారా? విజయం 
సాధించడానికి కొన్ని పద్ధతులవసరం - ఆయుధాలంటారా వాని అవసరం 









లేకపోయినా ఇపుడింకో రకం ఆయుధాలున్నవిగా? రాజకీయ నాయకునిపై 
ఓటింగ్‌ ఆయుధం, ఉద్యోగిపై మెమొ, ఇంక్రిమెంట్‌ కోత, బదిలీ, సస్పెన్షన్‌, 
ఇలాంటివి ఎన్నో ఆయుధాలు. ఇలా కాకపోతే వాడి, వేడిగల వాక్య 
బాణపరంపర ఉండనే ఉంది. ఏ పద్ధతైనా, ఏ ఆయుధమైనా మంచిని 
పెంచడానికి, చెడును అణచటానికి ఉపయోగపడాలి. అదియే లోక సమ్మతము. 







రామాయణంలో మానవ, వానర, రాక్షస జాతుల మధ్య పోరాటం 
అయినా ఒక నీతి, రీతి, ఉన్నవి కాబట్టే అది తర్వాతి యుద్ధాల కాదర్శమైం 
దంటారు పరిశోధకులు. శ్రీరాముని చరితము సంస్కృతములోను తర్వాత 
ఆంధ్ర భాషలోని పద్య, ద్విపద, (ప్రబంధాది (ప్రక్రియలలోను ఏవిధంగా వర్ణించ 
బడిందో ప్రథమ ప్రకరణంలో వివరించారు శ్రీ నరసింహారావు గారు. వేద 
కాలంనాటి యుద్ధ పద్ధతులను సూచించి శుక్రనీతి, ధనుర్విద్యా విలాస, 
కామందకాది [గ్రంథములలోనున్న రధికుల భేదములను, రామాయణమునందు 
చెప్పబడిన దండోపాయ ఖేదములును విగ్భహ్య, సంధాయ, సంభూయ ప్రసంగ, 
ఉపేక్ష యానములనబడు వానిని చక్కగా వివరించినారు. వివరించబడిన 
మూల, భృతక, (్రేణీ, మిత్ర, అమిత్ర, అటవీ, బలములన్నియు ఈనాడు 
ఇంకొక పేరుతో కన్పిస్తూనే యున్నవి. ద్వంద్వ యుద్ధమునకే అంకయుద్ధము, 
ఎక్కటి కయ్యము అన్నవి నామాంతరములు. ఈ యుద్ధము ఏర్పడుటకు 
పరిభూతము, భూమి, మత్సరము, మొదలగునవి కారణములు అని చెప్పిన 
విషయము ఈనాడు కన్సించుచునే యున్నది. 
















విలువిద్య, మల్లయుద్ధము, ముష్టియుద్ధము (బాక్సింగ్‌) నేడు క్రీడా 
జగత్తున కన్పించుచున్నవి. వానికి సంబంధించిన విషయములు - ధనుర్విద్యా 
ఖ్యాసమున నిలచియుండవలసిన తీరు, బాణ ప్రయోగ దశలు, మల్లయుద్ధము 
నందు అవలంభించవలసిన అవద్రుతం, అవఫ్షతం, అవావృతం మున్నగు 
మండలములు. 'ఖడ్గ్డములు నామములు, ఖద్ద విద్యా ప్రచారకములు, ఖడ్గధారి 
దృష్టి విశేషములు - ఇలా ఒకటేమిటి అనేక ఆయుధముల విశేషములు 
వానితో చేయబడునట్టి యుద్ధములు విపులముగా వర్ణించబడినవి. 








ఇంద్రజిత్తు రావణుడు చేసిన హోమ ప్రక్రియలను తాంత్రిక విద్యలను 
సూచించడం జరిగింది. కాని వాని ఫలితం తాత్కాలికంగా విజయాన్ని రుచి 
చూపించినా శాశ్వత నష్టాన్ని కలిగించినవి. కాన తాంటత్రిక విద్యలు ఎప్పుడు 
వినాశకరములే అన్న విషయాన్ని గుర్తించాలి. 








దశరథుడు, రావణుడు ఇర్వురు బాహ్య శత్రువులను జయించిన 









వారే కాని అంతశ్ళత్రువులకు లొంగిపోయారు. దశసు - దిక్షు అప్రతిహతః 
రథః - దశరథః కాని-.కైకేయి కారణంగా ఓడిపోయాడు. ఇక రావణుడు 
పుట్టగానే బాగా ఏడ్చాడు. పెరిగి లోకాలను ఏడ్పించాడు. కాని అంతశ్ళత్రువుల 
చేతిలో తాను ఏడ్చించబడ్డాడు. వీరిర్వురిని చూస్తుంటే వ్యక్తికి అంతశృత్రువు 
లను జయించవలసిన అవసరమే ఎక్కువ ఉన్నదన్న భావన కల్గుచున్నది. 








“ఆత్మానం మానుషం మన్యే” - అన్న శ్రీరాముడు వానర సైన్య 
సాయంతో యుద్దాన్ని ప్రారంభించాడు. శస్త్రములను, దైవశక్తి శ్రేరితములైన 
అస్త్రములను ప్రయోగించాడు. ఈ విషయాన్ని పరిశీలించినపుడు మానవ 
నిర్మితములైన ఖద్ద, గదా కులిశాద్వాయుధములు, శస్త్రములు వీనితోపాటు 
దైవదత్తములైన కరచరణాద్యవయవములు. ఆగ్నేయ, వారుణ, (బ్రహ్మ, 
నారాయణాద్యస్త్రములు ఇవన్నియు ఉపయోగింపబడినపుడే దైవ, మానవశక్తి 
సమ్మిళితమైనపుడే దానవత్వము పై విజయము తథ్యమని స్పష్టమగుచున్నది. 


వ్యక్తిలోని సత్త్వగుణమే పూర్తిగా పోరాడలేదు. దానికి కొంత 
రజోగుణం తోడు కావాలి అపుడే తమోగుణంపై గెలుపు తథ్యము. ఇదే 
అంశాన్ని శ్రీరామ, సుగ్రీవాదుల మైత్రి, రావణుని ఓటమి సూచిస్తున్నది. 


రాజు - ఒకవ్యక్తి అనుకుంటే అతడు చేసే యుద్ధము - వ్యక్తి 
జీవన సమరానికి ప్రతీక. మంట్రి - వివేచనా జ్ఞానమునకు, సేనాధిపతి - 
క్రమశిక్షణాయుత ప్రవర్తనకు, చతురంగ బలములు - చతుర్విధ పురుషార్ధ 
ములకు, వ్యూహ నిర్మాణము - సందర్భోచిత కావ్య ప్రణాళికకు, దుష్ట శిక్షణ, 
శిష్ట రక్షణలు - దుష్టగుణ సంహార శిష్ట గుణ వికాసములకు ప్రతీకలు అని 
భావించినపుడు కావ్యములందు వర్ణించబడిన యుద్ధములన్ని వ్యక్తి యొక్క 
అంతర్యుద్ధములు బహిర్యుద్ధములే. అగును. ఏర్పడిన యుద్ధ ఫవలితమలును 
పరిశీలించి తన జీవితమును చక్కదిద్దు కొనుటయే పాఠకుని కర్తవ్యము. 






















ఆత్మీయులు, మిత్రులు, అయిన శ్రీ సి.వి.ఎల్‌. నరసింహారావు 
గారు తమ “సంస్కృతాంధ్ర రామాయణ యుద్ధ పద్ధతులన్న” ఎం.ఫిల్‌ 
(గ్రంథమునకు ముందుమాటగా నా అభిప్రాయములను చెప్పుకొనుటకు 
అవకాశమిచ్చినందులకు కృతజ్ఞతాభివందనములు, 







wre 


మధిర, బుధజన విధేయుడు 
19. 4.2002 కక. రామాచార,., 






(క్రమ 
సంఖ్య 


Ll 

1.2 
2] 
1.2.2 
1.2.8 
క 
1.2.5 

1.3 
1.3.1 
1.3.2 


Il 


2.1 
2.2 
2.3 
2. 4 


111 


3.1 
8.1.1 
3.1.2 
3.1.83 


IV 


4.1 
4.1.1 
4.1.2 
4.1.3 

4,2 


విషయము పేజీ 
నెం. 
ప్రథమ ప్రకరణము 1-6 


గుంస్కుతాంధ్రములలో వచ్చిన వివిధ రామాయణములు 
రామాయణ విశిష్టత 

సంస్కృత రామాయణములు 

రామాయణ కథా కావ్యములు 

ఆం(ధ్రభాషలో వచ్చిన రామాయణములు 

తెలుగు పద్య రామాయణములు 

తెలుగులో వచ్చిన ద్విపద రామాయణములు 

(ప్రబంధ పద్ధతిన రచింపబడిన రామాయణములు 

ప్రసిద్ధ రామాయణములు - యుద్ధ పద్ధతులు 7-14 
పరిశోధనకు (గ్రహించిన ప్రసిద్ద రామాయణములు 
యుద్ధ పద్ధతులను గ్రహించుటలో యుద్దేశ్యము 


ద్వితీయ ప్రకరణము 15-34 
యుద్ధము - దారి తత్త్వము 

వేదకాలం నాటి యుద్ధ పద్ధతులు 

వేదకాలం తరువాత గల యుద్ధతంత్రం 

రామాయణ యుద్ధములలోని ప్రత్యేకతలు 


తృతీయ ప్రకరణము 35-62 
సైనిక వ్యవస్థ 

షడంగ బలములు 

చతురంగ బలములు 

సైనిక గణన 


చతుర్ధ ప్రకరణము 63-71 
వ్యూహము 

వ్యూహ నిర్మాణ ఆవశ్యకత 

వ్యూహపడ నిర్వచనములు 

వ్యూహములలోని రకములు 

రామాయణ వ్యూహములు 


(క్రమ 
సంఖ్య 


Vv 


5.1 
5.1.1 
ర. 1.2 

5.2 
5.2.1 

5.3 
ర్‌.3.1 
ర్‌.3.2 
ర్‌.తి.3 

5.4 
5.4.1 
5.4.2 
ర్‌.4.3 
5.4.4 
5.4.5 
5.4.6 

5.5 
5.5.1 
ర్‌.5.2 
5.5.8 
5,5.4 
5.5.5 

5.6 
5.6.1 
5.6.2 
5.6.3 
5.6.4 

5.7 
5.7.1 
5.7.2 

ర్‌.8 
ర్‌.8.1 


' వానరుల యుద్ధ పద్దతి 


విషయము పేజీ 
నెం. 


పంచమ ప్రకరణము 72-179 
యుద్ధ పద్ధతులు 





రాక్షసుల యుద్ధ పద్ధతి 
ద్వంద్వ యుద్ధము 

సంకుల సమరము 

ద్వంద్వ యుద్ధము = రకములు 

ధనుర్యుద్ధము 

రాముని ధనుర్విద్యా నైపుణ్యం 

బాణ యుద్ధము 

రామారయణమునందలి బాణ యుద్ధములు 
రాముడు ఖరదూషణాదులతో చేసిన యుద్ధము 
రామత్రిశిరుల ధనుర్యుద్ధం 

ఇం(ద్రజిత్తు వానరులతో "చేసిన యుద్ధము 
ఇం(ద్రజిత్తు రామల క్ష్మణులతో చేసిన యుద్ధము 
శోణితాక్షుని బాణ యుద్ధము 

రామరావణుల బాణ యుద్ధము 

అస్త యుద్ధము 

రాముడు చేసిన అస్త యుద్ధము 

అతికాయ లక్ష్మణుల అస్త్ర యుద్ధము 
ఇం(ద్రజిల్లక్ష్మణుల ఆస్త్ర యుద్ధము 

రామ మకరాక్షుల అస్త యము 

రామ రావణుల అస్త యుద్ధము 

ఖద్ధ యుద్ధము 

ఖద్ద లక్షణములు 

ఖద్ద విద్యా ప్రచారములు 

ఖడ్గ యుద్ధ దృష్టి విశేషములు 

ఖడ్లోత్పత్తి క్రమము 

రామాయణమందలి ఖడ్ద యుద్ధములు 
రామాయణమందలి దివ్యఖడ్గ ప్రసక్తి 

ఖడ్గముతో చేయబడిన ద్వంద్వ యుద్ధములు 
గా యుద్ధము 

రామాయణమందలి గదా ఉర 





క్రమ విషయము పేజీ 
సంఖ్య నెం. 
5.9 మల్లయుద్ధము లేక బాహు యుద్ధము 
5.9.1 రావణ సుగ్రీవుల మల్లయుద్ధము 
5.9.2 అంగద మవాకాయుల మల్లయుద్ధము 
5.9.3 విరూపాక్ష సుగ్రీవుల మల్లయుద్ధము 
5.10 ముష్టి యుద్ధము 
5.10.1 వాలి - సుగ్రీవుల ముష్టి యుద్ధము 
' ర5.10.2 హనుమద్రావణుల ముష్టి యుద్ధము 
5.11 కూట యుద్ధము 
5. 11.1 రామాయణము నందలి కూట యుద్ధములు - ప్రయత్నములు 
5.12 ఆకాశ యుద్ధము 
5.12.1 హనుమంతుడు చేసిన ఆకాశ యుద్ధము 
5.12.2 జటాయు రావణుల ఆకాశ యుద్ధము 
5.12.3 శతబలి - శతమాయుల ఆకాశ యుద్ధము 
5.13 రాటతై యుద్ధము 
5.14 ఇతర యుద్ధములు 
5.141 హనుమంతుడు పరిఘతో చేసిన యుద్ధము 
5.14.2 హనుమ - నికుంభుల యుద్ధము 
5.14.3 కుంభకర్ణుడు చేసిన భయంకర యుద్ధము 
5.14.4 నీలప్రహస్తుల యుద్ధము 
5.14.5 నరాంతకుని యుద్ధము 
5.14.6 'అమూలకములైన విచిత్ర యుద్ధములు 
ర్‌. 15 యుద్ధరంగములో హోమాలు 
5.15.1 _ ఇంద్రజిత్తు ద్వితీయ యుద్ధము ' 
ర్‌.15.2 _ ఇంద్రజిత్తు తృతీయ యుద్ధము 
5.15.3 ఇంద్రజిత్తు చతుర్ధ యుద్ధము 
5.15.4 ఇంద్రజిత్తు నికుంభిలా యాగం 
5.15.5 రావణుని పాతాళ హోమం 
5.16  ఉపసంహారము 


ఉపయుక్త గ్రంథ సూచి 


మ ర బం 


0౫వ కర 


10. 


eh 
fe 
fe 


మల్లయుద్ధము లేక'బాహు యుద్దము 


బాలకాండము 

అయోధ్య కాండము . 
కిష్కింధ కాండము 
సుందర కాండము 
యుద్ధ కాండము 
రంగనాథ రామాయణము 
ఖాస్మర రామాయణము 
రామాభ్యుదయము 


మొల్ల రామాయణం 


Me 
ల 
die 
fi 


ణ్‌ 


కి 
ఏతి 
Wi 


పద సూచిక 





1.0 సంస్కృతాంధ్రములలో వచ్చిన వివిద రామాయణములు : 
1.1 రామాయణ విశిష్టత శ 
ప్రాచీన భారతీయ సంస్కృతికి వేదము మూలమైనది. వేదధర్మ 

ప్రతిష్టాపనే లక్ష్యంగా రచింపబడిన గ్రంథ రాజములు శ్రీమద్రామాయణ, 
మహాభారతములు. “వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా” యని 
కిర్తింపబడినది రామాయణము. పంచమ వేదముగా ప్రసిద్ధము మహాభారతము. 
ఆదికవి వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యమగు శ్రీమద్రామాయణము 
భారతీయ భాషలలోనే గాక, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే యొక విశిష్ట స్థానమును 
బొందినది. కావుననే ఇది భారత జాతీయ కావ్యంగా పేర్కొనబడినది ప సంస్కృత 
భాషలో ఛందోబద్ధంగా రచింపబడిన గ్రంథములలో నిది' ప్రథమమైన దగుటచే 
భారతీయ లైకిక వాజ్మయంలో సకల పురాణేతి హాసాలు దీనిని “ఆది కావ్య'మని 
౫ప్రశంనించినవి*. మహాభారతం కంటె ముందుగా “జయ” మను పేరు 
శ్రీమద్రామాయణమునకున్నట్లు భవిష్యత్సురాణము తెల్పుచున్నది”*. రామాయణ కావ్య 
విశిష్టతను ప్రొఫెసర్‌ గ్రిఫిల్‌ విలియం జోన్స్‌, వింటర్‌ నిడ్స్‌, మిస్‌ మెరీ స్కాట్‌ వంటి 
పాశ్చాత్య విద్వాంసులును పొగడుటను బట్టి ఈ గ్రంథము ఖండాంతర ఖ్యాతి 
నందినదనుటలో వి(ప్రతిపత్తి లేదు. శ్రీమద్రామాయణము పెక్కు భారతీయ 
భాషలలోనేగాక, నితర ప్రపంచ భాషలు కొన్నిటి యందును రచింపబడినది. 
రామాయణ కథ నాధారముగా జేసుకొని యనేక స్వతంత్ర గ్రంథములును వెలసినవి. 
పెక్కు భాషలలో రచింపబడిన గ్రంథము రామాయణము దప్ప మరియొకటి లేదనుట 
అతిశయోక్తి గాదు. 

సంస్కృతాంధ్ర రామాయణములలోని యుద్ధ పద్ధతులను పరిశోధనాం 
శముగ (గ్రహించుట వలన సంస్కృతాంధ్ర భాషలలో వచ్చిన రామ కథాత్మక 
కావ్యములను రేఖామాత్రముగ దెల్పెదను. 


1. రామాయణ సుధాలహరి పేజి-3, (2) సంస్కృత వాజ్మయ చరిత్ర పేజి-37, * అష్టాదశ పురాణాని రామస్య చరితం 
తధా కారోవేదః పంచమశ్చ యం మహాభారతం విదుః జయేతి నామ్మాత్వేతాంస్తు ప్రవదంత మనీషిణః 











1.2 సంస్కృత రామాయణములు : 
1.2.1 రామాయణ కథా కావ్యములు : 

వాల్మీకము తరువాత సంస్కృత భాషలో శ్లోక రూపమున వచ్చిన 
రామాయణములలో కొన్ని చెప్పదగినవి. అవి : (1) జ్ఞాన వాసిష్టంగా చెప్పబడు 
“వాసిష్ట రామాయణం” (2) సీతా విజయమను పేరుగల “వసిష్టోత్తర రామాయణం 
(3) ఉమామహేశ్వర సంవాదరూపమై (బ్రహ్మాండ పురాణాంతర్గతమైన “అధ్యాత్మ 
రామాయణం (4) సీత శతకంఠ రావణుని సంహరించిన “అద్భుత రామాయణం” 
(51 ఆనంద రామాయణం (6) ఆశ్చర్య గ మాయణం (7) శ్రీ రామాయణ సోరోద్ధారము 
(8) రామ(బ్రహ్మానంద కవి రచితమగు “బాల రామాయణంి (9) శబ్ద మంజరి 
యందలి రామానుజ కవి రచితమగు “బాల రామాయణం” మొదలగునవి గాక 
ఇతర పురాణములందు, మహాభారతమునందును రామాయణ కథ సంక్షిప్తంగా 
చెప్పబడినది, 

కావ్య రూపమున చెప్పదగు వానిలో కాళిదాస మహాకవిచే రచింపబడిన 
“రఘువంశము”, భట్టి రచితమగు లాక్షణిక కావ్యం రావణకథ, కుమారదాస రచితమగు 
“జంనక్రీ వహారణము”, భోజరాజ విరచితమై భోజ చంపువుగా చెప్పబడు 
“దంపూరామాయణంో, దేవయార్య రచితమైన “ప్రసన్న రామాయణం, సొళువ 
నరసింహరాజ కృతమైన “రామాభ్యుదయంి”, వామన భట్టబాణ విరచితమగు 
“రఘునాథ చరితము” మొదలగునవి గాక క్షేమేంద్ర రామాయణ మంజరి, 
శాకల్యమల్లుని “ఉదార రాఘవం” మధురవాణి రామాయణం, చిత్రకవి “జానకీ 
పరిణయంి, రఘునాథుని “రామచరితం” శేషకవి “కళ్యాణ రామాయణం”, 
వీరరాఘవుని “భద్రాద్రి రామాయణం”, “రఘునందన విలాసం”, “విక్రమ రాఘవం”, 
“ఉత్తర రావువం” శరభోజి “రాథువ చరితం”, వేంకటేశ వండితుని 
“రామచం[దోదయం”, “రామయమకార్ణవం” రామకర్గామృతం, “పాదుకా సహస్రం”, 
“హంస సందేశం” యిత్యాదులు రామకథాత్మకములు. గద్య రూపమున వచ్చిన' 
వానిలో వాసుదేవుని “రామకథ” పరదేశిక రామాయణం చెప్పదగినవి*ే 

ఇవిగాక కొందటు పండితకవులు సంస్కృత భాషలో రామకథను ద్వ్యర్థి, 
త్ర్యర్థి కావ్యములుగా కూడా రచించిరి. 





1. తెలుగు సాహిత్యము - రామకధ - 81వ పేజి 











ame Pn రామాయణములు : 

తెలుగు భాషలో వచ్చిన సాహిత్య ప్రక్రియ లన్నింటి యందును దాదాపు 
రామాయణ కథ (గహింపబడినది. వీనిలో పద్య గద్యాత్మకముగా కావ్య పద్ధతి 
ననుసరించి రచింపబడినట్టివి, (ప్రబంధ పద్ధతి ననుసరించి నట్టివి, ద్విపద ఛందమున 
రచింపబడినట్టివి, రూపకములుగా రచింపబడినట్టివి, కేవలం వచన రూపమున 
రచింపబడినట్టివి, సంస్కృత కావ్యములకు అనువాదము లైనట్టివి, యగు [గ్రంథము 
లనేకములు గలవు. ఇవి యథా మూలముగను, స్వేచ్చాను వాదములుగను సాగినవి. 
1.2.3 తెలుంగు పద్య రామాయణములు : 

చంపూ పద్ధతి ననుసరించి రామాయణ కావ్య రజన చేసన వారిలో 
ప్రసిద్ధుడు కవిత్రయంలో ఒకడైన ఎజ్టాప్రగడ. ఎల్టిన రచించిన రామాయణం నేడు 
అలభ్యము. అట్లే అలభ్యములగు రామాయణములలో ఆంధ్రకవి పితామహుడనే 
బిరుధుగల కొరవి నత్యనారన, తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన 
రామాయణములు గూడ చెప్పదగినవి". ఎజ్జన రచించిన రామాయణం సకల 
వర్ణనాపూర్ణమై సంస్కృత రామాయణానుసారి యైనట్లు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 
గారు తెలిపియున్నారు. అట్లే తిక్కన నిర్వచనోత్తర రామాయణం “ఉత్తరకాండ” 
కథకు మాత్రమే సంబంధించినది. తరువాత పద్య రామాయణములలో మొదట 
చెప్పదగినది “భాస్మర రామాయణం”. ఇది స్వేచ్చానువాదం. మరియొకటి ఆతుకూరు 
మొల్ల రచించిన “మొల్ల రామాయణం”, ఇంకను చెప్పదగిన రామాయణములలో 
కొన్ని.... 

చిత్రకవి వేంకట రమణ కవి రచించిన “సకల వర్ణనాపూర్ణ రామాయణం” 
రఘునాథరాయల “రఘునాథ రామాయణం”, ఘనగిరి రామకవి “యథా వాల్మీకి 
రామాయణం”, మానూరి గోపాలరావుగారి “యథా వాల్ళీక రామాయణం, గద్వాల 
సంస్థాన విద్వాంసులు* రచించిన యథాశ్లోక తాత్సర్య రామాయణం, వావిలికొలను 
సుబ్బారావు గారి “ఆంధ్ర వాల్మీకి రామాయణం”, జనమంచి శేషాద్రి శర్మగారి “ఆంధ్ర 
శ్రీమద్వాల్మీకి రామాయణం” మూలానుసరణములు. ఇంకను సర్వశ్రీ చెన్నూరు 
రామన్న బసవకవి, వారణాసి లక్ష్మీపతి మొదలగు వారును రామాయణ కావ్య 
రచన చేసినారు. గోపీనాధం వెంకటకవి రచించిన “గోపీనాథ రామాయణం” శ్రీపాద 
కృష్ణమూర్తి శాస్తి గారి “శ్రీకృష్ణ రామాయణం” ఆత్మకూరి గోవిందాచార్యుల “గోవింద 


1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - 8వ సంపుటం (2) తెలుగు సాహిత్యము - రామకధ - 55వ పేజి (3) ఆధునికాంధ్ర వాజ్మయ 
వికాసవైఖరి- 116 పేజి కాణాదం పెద్దన సోమయాజి, కొత్తపల్లి రామాచార్యులు, గార్లేయపురపు సుజ్బారాప్ప, కామసము[ద్రం 
అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, బోరవెల్లి శేషకవి యను ఆరుగురు. 








సురల దుర Hg 


రామాయణం” కానా విశ్వనాధ సత్యనారాయణ గారి “రామాయణ కల్పవృక్షం” 
మొదలగునవి గూడ స్వతంత్ర పద్ధతిన రచింపబడినట్టివే. కేవలం “ఉత్తరకాండ”ను 
మాత్రమే రచించిన వారిలో శ్రీ కంకంటి పాపరాజు, జయంతి రామభట్టు మొదలగు 
వారు ప్రసిద్ధులు. 

సంస్కృతంలోని అధ్యాత్మ రామాయణాన్ని వాసిష్ట రామాయణాన్ని చంపూ 

రామాయణాన్ని అద్భుత రామాయణాన్ని, ఆనంద రామాయణాన్ని అనేకమంది కవులు 
ఆంధ్రీకరించారు. అట్లే హిందీ భాషలో ప్రసిద్ధమైన “తులసీ రామాయణాన్ని (రామ 
చరిత మానస్‌) కూడా తెలుగులో అనేకమంది రచించారు. 
1.2.4 _తెలుంగులో వచ్చిన ద్విపద రామాయణములు : 

ద్విపద ఛందస్సులో రామాయణాన్ని స్వతంత్ర కావ్యంగా రచించిన 
కవులనేకమంది గలరు. ద్విపద రామాయణాలలో మొదటగా చెప్పదగినది “గోన 
బుద్దారెడ్డిచ రచింపబడిన “రంగనాథ రామాయణము”. తరువాత చెప్పదగినవవి 
'కట్టా వరదరాజు” రచించిన “వరద రాజ రామాయణం", 'భోసల ఏకోజే' రచించిన 
“ఏకోజే రామాయణం”, రాఘవరెడ్డి గారి “ద్విపద రామాయణం”, విజయరామకవి 
రచించిన “వినుకొండ రామాయణం”, మానికొండ సత్వనారాయణ శాస్త్రి గారి 
“మానికొండ రామాయణం”, గణపవరపు వేంకటకవి “బాల రామాయణం”, లింగకవి 
“శతకంఠ రామాయణం”, తరిగొండ వేంగమాంబ “వాసిష్ట రామాయణం”, ఏలేశ్వరపు 
సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “ద్విపద రామాయణం” చెప్పదగినవి. శ్రీ జేతపూడి కృష్ణమంత్రి 
రచించిన “జానకీ రాఘవం” అము(ద్రితము. 

1.25 ప్రబంధ పద్ధతిన రచింపబడిన రామాయణములు : 

(ప్రబంధ రీతిలో రచింపబడిన రామాయణములలో మొట్టమొదటగా 
చెప్పదగినది “శ్రీ అయ్యలరాజు రామభద్రకవి చే రచింపబడిన “రామాభ్యుదయము”, 
తరువాత రేవణూరి వేంకటార్యుడు” రచించిన “రామచం[ద్రోపాఖ్యానం”, ఏనుగు 
లక్ష్మణకవి “రామ విలాసము”, పసుపులేటి రంగాజమ్మ “రామాయణ కథా సంగ్రహం”, 
అనంతరాజు జన్నయ “రామకథాభిరామము”, దిట్టకవి పాపరాజ కవి “రామ 
కథాసారము” చెప్పదగినవి. మురారి అనర్గరాఘవానికి (ప్రబంధాను సరణమైన బిజ్జల 
తిమ్మరాజు గారి “అనర్హ్భరావువంా, మిక్కిలి వల్లి ఖార్మునుడు గారి 
వక యాం కా స గ 


దా 















IEE ల 





DONDE aus 


“రామచం[ద్రోపాఖ్యానము”, వారణాసి వేంకటేశ్వర కవి “రామచందోపాఖ్యానము, 
మంత్రిపైగడ సూర్యప్రకాశకవి “సీతా రామచరిత్రము”, వడ్డాది తిమ్మరాజ కవి 
“శ్రీరామావతారముూ, చామర్తి శేషగిరి రాయకవి “రామకథా సుధాలహరి”, మండ 
కామేశ్వర శాస్త్రి “రామకథా సార సంగ్రహం”, జయదేవుని ప్రసన్న రాఘవానికి 
(ప్రబంధానుసరణమైన శ్రీ బొడ్డుచర్ల తిమ్మయ్య గారి “ప్రసన్న రాఘవం”, అప్పలరాజు 
గారి “సీతాచరిత్ర” మొదలగునవి ప్రబంధ పద్ధతిన వ్రాయబడిన రామాయణములు. 

ఇవిగాక రామకథాత్మకములగు అనేక గ్రంథములు ప్రబంధ రీతిలో 
రచితములైనవి. అట్లే రామకథ “ద్వ్యర్థి కావ్యములు” “త్ర్యగ్ధి. కావ్యములు, నిరోష్ట్య 
చిత్ర కావ్యములుగా, అచ్చతెనుగు కావ్యములుగా అనేకులచే రచింపబడినది. 

ఈవిధంగా వివిధ సాహిత్య (ప్రక్రియలలో రామాయణము ప్రాధాన్యమును 
సంతరించుకొనినది. రామాయణ కథా రచన ఇంతవరకు జరిగినదే గాక ఇంకను 
జరుగుచున్నది. ఇక ముందును జరుగునట్టిది. 
1.8 ప్రసిద్ధ రామాయణములు - యుద్ధ పద్ధతులు : 
1.3.1 పరిశోధనకు గ్రహించిన ప్రసిద్ధ రామాయణములు : 

సంస్కృతాంధ్ర భాషలలో వివిధ సాహిత్య ప్రక్రియలలో రామాయణ రచన 
జరిగినది. ఆయా కవులు తమ తమ ప్రతిభా పాటవాలతో ఒకే కథకు తమదైన 
ప్రత్యేక శైలిలో నూతనత్వాన్ని కల్పించారు. ఆదికవియైన వాల్మీకి మహర్షి “విశ్వశ్రేయః 
కావ్యమ్‌”' అను ఉత్తమ కావ్య ప్రయోజనాన్ని కోరి ప్రపంచమునకు శ్రేయమును 
గల్లింపవలెనను సదాశయముతో రామాయణ రచన చేసినాడు. శ్రీరాముని వంటి 
ఆదర్భమూర్తిని నాయకునిగా జేసి “రాముని వలె ప్రవర్తింపవలెనని “రావణుని వలె” 
ప్రవర్తింపరాదని లోకమునకు సందేశమిచ్చినాడు. కథతోపాటు నాటి సమాజమును 
గంథమున ప్రతిబింబింప జేసినాడు. కావ్య ప్రయోజనములలో కవి తన (గ్రంథము 
ద్వారా సందేశము నిచ్చుట ప్రధానమైనది. తరువాత వివిధ అలంకార శాస్త్రవేత్తల 
అభిప్రాయముల ననుసరించి కావ్యప్రయోజనములలో వైవిధ్యము చోటు చేసుకొన్నది. 
కావ్య నిర్మాణ పద్ధతులందును మార్చు వచ్చినది. 'భామహుడు” సత్మావ్యము ధర్మార్థ 
కామమోక్షములందును, కళలందును, నేర్పును, కీర్తిని, ప్రీతిని గల్గించునని చెప్పగా 
కావ్య ప్రకాశ కర్తయగు “మమ్మటుడు” కావ్యము వలన యశస్సును, అర్ధమును, 






1 ఆంధ్ర శబ్ద చింతామణి - 1 సూ, 











నుపదేశమును గలుగునని చెప్పియున్నారు*ే. మనస్సును రంజింప జేయుటయు 
కావ్య ప్రయోజనమైనది. అందులకై శబ్బాద్ధ వైలక్షిణ్యమును కవులాశ్రయించుట 
జరిగినది. ఆవిధంగా వివిధ కాలములలో, వివిధ కవులచే రామాయణ రచన 
చేయబడినది. విషయమొక్కటి యేయెనను కవులు చెప్పడంలో నేర్పును చూపించారు, 
ఈ దృక్పథంతో పరిశీలిస్తే సంస్కృతాంధ్ర భాషలలో వివిధ కవులచే రచింపబడిన 
రామాయణములన్నియు ప్రనిద్ధములైనవే. దేనికది విలక్షణమైనదే. కానీ 
పరిశోధనాం మున కొక పరిధిని నిర్ణణించుకొనుట పరిశోధకున కవశ్యాచరణీయము 
గావున వివిధ కాలములకు చెందిన వివిధ సాహిత్య (ప్రక్రియలకు చెందిన 
సంస్కృతాంధ్ర రామాయణములలో నైదింటిని మాత్రమే గ్రహించుట జరిగినది. 

ఇందు మొదటిది సంస్కృత భాషయందు వాల్మీకి మహర్షిచే రచింసబడిన 
శ్రీమద్రామాయణము. సంస్కృత భాషయందు ప్రప్రథమమైనది. తరువాత కాలపు 
రామాయణ రచనల కాధారమైనట్టిది యగుటచే దీనిని స్వీకరించుట జరిగినది. 

తరువాత నాలుగు తెలుంగు రామాయణములను గ్రహించుట జరిగినది. 
ఇవి భిన్నకాలములలో రచింపబడినవి, వివిధ సాహిత్య (ప్రక్రియలలో రచింపబడినవి, , 
అవి ; 

(1) రంగనాథ రామాయణము : ఇది ద్విపద ఛందస్సులో క్రీ.శ. 1240 
(ప్రాంతమున గోన బుద్దారెడ్డిచే రచింపబడినది. తెలుగు రామాయణములలో మొదటిది. 
పుట్టుక చేతనేగాక గుణముచేతను నిది ఆగ్రణ్యమైనదే యని ప్రసిద్ధ పరిశోధకులు శ్రీ 
పింగళి లక్ష్మీకాంతము గారి అభిప్రాయము”. దేశీయ ఛందమైన ద్విపదలో పూర్తి 
పద్య కావ్యముగ రచితమైనట్టిది. అంతేగాక అవాల్మీకములగు అనేక అంశములు 
చేర్చబడినట్టి రామాయణములలోను నిదే ప్రథమమైనది. మూలభిన్న గాధాకల్పనలే 
ఈ రామాయణమునకు విశిష్టత నాపాదించినవి. 

(షష) భాస్మర రామాయణము : మార్గ కవితారీతిలో గద్య పద్యాత్మకముగా 
తెలుగున రచింపబడిన రామాయణములలో నిది మొదటిది. ఇది (క్రీ.శ, 14వ 
శతాబ్దమునకు చెందినది. హుళక్కి భాస్మరుడు, మల్లికార్జున పండితుడు, కుమార 


రుద్రదేవుడు, అయ్యలార్యుడు, అను నలుగురు కవులచే రచింపబడినదని పరిశోధకుల 


1 సాహిత్య సోపానము - 29 పేజి, స్ట 2. రంగనాథ రామాయణం, పీఠిక - 1౫ పేజీ 


* కావ్యం యశసే నిర్దకృకే వ్యవహారవిదే శివేతరక్షయే 8 పైది, ౫||| పేజీ 
సద్యః Sas ల టా ఉపదేశయుడే. _ 
















రోలే హః Mm HOS క స య 


అభిప్రాయము. బహుకర్త os రామాయణములలో నిది మొదటిది. ఈ 
రామాయణమున మల్లికార్జున భట్టు బాలకాండము, కిష్కింధ కాండము, సుందర 
కాండములను రచించినాడు. కుమార రుద్రదేవుడు అయోధ్య కాండమును 
రచించినాడు. భాస్మరుడు అరణ్యకాండమును, యుద్ధకాండమున మొదటి భాగమును 
రచింపగా అయ్యలార్యుడు యుద్ధకాండము చివరి భాగమును పూర్తి చేసినాడు. ఇది 
బహు కర్షృకమైనను నిర్దుష్ట కవితారీతితో, స్వతంత్రానువాద విధానము గల్లి 
సుమనోహర శైలీ సౌకుమార్యములతో సాటిలేని మేటి గ్రంథముగా పేరు పొందినది. 

(111) మొల్ల రామాయణము : అధి అతుకూరు మొల్లచే రచింపబడినది. . 
ఆంధ్ర కవయిత్రులలో రెండవది, రామాయణ రచయిత్రులలో మొదటిది. ఈమె 
క్రీశ. 1581కి కొంత పూర్వకాలమునకు చెందినదని శ్రీ ఆరుద్ర గారి అభిప్రాయము. 
అంతేగాక ఎజ్జన, అన్నమాచార్యులు వంటి మహనీయుల రామాయణములే కాలగర్భం 
లో కలసిపోగా కేవలం 871 గద్య పద్యములతో రచింపబడిన “మొల్ల రామాయణం” 
దొరకడం తెలుగుజాతి అదృష్టమే అంటారాయన. కవయిత్రిచే రచింపబడినది గావడం 
కూడా ఒక ప్రత్యేకతయే. 

(1౪) రామాభ్యుదయము : ఇది ప్రబంధ యుగమునకు చెందిన కవులలో 
నొకడైన శ్రీ అయ్యలరాజు రామభద్రకవీచే రచింపబడినది. ఇది మహాప్రబంధమని 
రామభద్ర కవియే చెప్పియున్నాడు. ఇది పూర్తిగా ప్రబంధ లక్షణములు గల గ్రంథము. 
ఇందు కాండల విభజన లేక ప్రబంధ పద్ధతిలో ఆశ్వాసముల విభజనయే కనిపించును. 
ఈ [గ్రంథము క్రీ.శ, 1544కు తర్వాత కాలమున రచింపబడినట్లుగా పరిశోధకుల 
అభిప్రాయము. 

రంగనాథ రామాయణము, భాన్మర రామాయణము, మొల్ల 
రామాయణము, రామాభ్యుదయములే ఆయా కాలములందు తెలుగులో వచ్చిన సమగ్ర 
రామాయణములుగా విమర్శకులచే గుర్తింపబడినవి. కావుననే కరుణశ్రీగా ప్రసిద్దులైన 
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తమ “తెలుగు రామాయణములు” అను వ్యాసమున 
పైన పేర్మానబడిన రామాయణములనే ప్రధానమైనవిగా వరుసలో చెప్పుట జరిగినది”. 

ఈ ప్రసిద్ధ రామాయణములందు కథతోపాటు అనేక విషయములు 


1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - 8వ భాగం - 110 పేజీ. 
2. రామాయణ సుధాలహరి * 2వ పేజీ 


OP UD VU UD UD i ani ath ami ani An Inn wn, Ai edn sai nu Rn nh a aun nn nn a iY ee ah Amn i an yah i ani it nil i ni ui 








పద్ధతులు, అంతర్గత రాజ్యాంగ విధానము, యుద్ధ నిర్వహణ పద్ధతులు మొదలగున 
వెన్నియో గలవు. 

పైన పేర్కొనబడిన సంస్కృతాంధ్ర రామాయణములలోని యుద్ధ 
పద్ధతులను ప్రతిబింబింప జేయుటయే ఈ లఘు సిద్ధాంత వ్యాస లక్ష్యము. 
1.3.2 యుద్ధ పద్ధతులను గ్రహించుటలో యుద్దేశ్యము : 

యుద్ధమున అవలంభించు పద్ధతులు యుద్ధ పద్ధతులుగా చెప్పబడును, 
రామాయణ కాలమునాటి యుద్ధతంత్ర విధానము, యుద్ధమునకు దారి తీయు పరిస్థితు 
లెట్టివో తెలుసుకొనవలసి యుండును. పోరాటమనేది మానవ జీవితంలో ఏదో ఒక 
రూపంలో ఏర్పడుతూనే యుంటుంది. ఇందుకు ప్రధానంగా కనిపించే కారణాలు 
ఆత్మరక్షణ, స్వయంవ్యాప్తి అంటారు ఆచార్య. నేతి అనంత రామశాస్త్రి గారు తమ 
“కవిత్రయ భారతం - రాజనీతి” అనే గ్రంథంలో* మానవుడు తనను తాను 
రక్షించుకోవడానిక, తన ఆధిక్యతను ప్రదర్శించడానికి పోరాట తత్త్వాన్ని 
ఆశ్రయిస్తాడనియు వారు పేర్కొన్నారు. అట్లే రాజ్యం యొక్క విదేశీ విధానాలు, యుద్ధం 
చేయడం క్షత్రియ ధర్మమనే విశ్వాసం, ప్రాచీన కాలపు యుద్ధాలకు దారి తీసిన 
అంశాలని “ప్రాచీనాంధ్ర కావ్యాలు - రాజనీతి” అనే గ్రంథంలో పేర్కొనబడింది. 
(ప్రాచీన కాలపు రాచరిక వ్యవస్థలో రాజు ధర్మ పరిపాలనకు బద్ధ కంకణుడై ప్రజా 
(శ్రేయస్సునే పరమార్థంగా భావించాలని, సంస్కృతాంధ్ర రామాయణముల ద్వారా 
తెలుస్తున్నది. 

లోకంలో రెండు రకములగు తెగలకు చెందిన జీవకోటి యున్నట్లు 
భగవద్దీత తెల్చుచున్నది". ఒకరు దైవీ సంపత్తిగలవారు. రెండవ వారు ఆసురీ సంపత్తి 
గలవారు. ఆసురీ సంపత్తి గలవారే రాక్షసులు. వారివలన దైవీ సంపత్తి గల వారికి 
హాని కలుగుతూనే యుండును. రాజునకు రాక్షసుల బారినుండి సజ్జనులను రక్షింప 
వలసిన బాధ్యత ఉండును. ఈ మంచిచెడులకు గల్లు సంఘర్షణమే యుద్ధము. దుష్ట 
శిక్షణ, శిష్ట రక్షణ కొజికై రాజు యుద్దాన్ని తప్పక చేయవలసి యుంటుంది. 

రామాయణ మహాకావ్యంలోని యుద్ధ పద్ధతులను వివరించడం పరిశోధనా 
వ్యాస లక్ష్యము గావున ప్రాచీన భారతదేశపు యుద్ధ తంత్రాన్ని గూడ కొంత చెప్పడం 


1. కవిశ్రయ భారతం - రాజనీతి - 180 పేజీ 2. ప్రాచీనాంధ్ర కావ్యాలు - రాజనీతి, 169 పేజీ 
3. భగవద్దీత - దైవాసుర సంవద్విభాగ యోగం - శ్లో! 


క క rr 









టె ప్రాచీన 
మైనదనియు అభిప్రాయపడినారు. శ్రీ తట్టా రంగమన్నారు తమ "RAMAYANA — 
AMRITHAM" అనే వ్యాసంలో ఈ విధంగా అంటారు. “Ramayana is as old as 
Vedas. Evidence of this can be discerned from the tenth Mantra of ‘Rigveda' 
in which the story of Rama briefly described", 
భ[ద్రో భద్ర యా సచమాన అగాత్‌ 
.స్వసారం జారో అభ్యేత పశ్చాత్‌, 
సుప్రకేతైః ద్యుభిః అగ్నిర్వితిష్టన్‌ 
రుశద్భః వర్ణైః అభిరామ మస్మాత్‌!' 
In the four charanas of Sloka four prime events of the Ramayana are 
dalineated - In the first line sarva Mangala swaroopa (i.e.) Ramabhadra 
went to the forest with Sarva Mangala Swaroopini (1.6. Sita}. In the second 
line. lewdster (Ravana) came near her with evil intentions. In the third line 
“the sky scrapers and mansions of Lanka were cohsumed in fire and in the 
fourth line with his brightfu! army (Ravana) faced Rama?, 
రామాయణము వేద ధర్మము నాశ్రయించినదని పెక్కులటు పండితులు 
తెల్పియున్నారు. వాల్మీకి మహర్షియే స్వయముగా “వేదోపబ్బంహణార్జ్దాయి, వేదైశ్చ 
సమ్మితమ్‌” అని తెల్పినారు. అంతేగాక “వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే। 
వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా” రామాయణం వేదసమమ్‌ ఇత్యాది 
బుషి వాక్కుల ననుసరించియు రామాయణము వేదతుల్యమని నిరూపింపబడుచున్నది. 
కావుననే వేదకాలంనాటి యుద్ధ పద్ధతులను గూడా సంగ్రహముగ తిల్పుట జరిగినది. 
ఆధునిక పరిశోధకుల అభిప్రాయము ననుసరించియు రామాయణ' 
యుద్ధము క్రీస్తు పూర్వ కాలమునకు చెందినది. భారతీయ సిద్ధాంతముల ననుసరించి 
యుగములలో రెండవదైన (జేతాయుగమునకు చెందినది. ఈవిధముగా భారత 
దేశమునకు సంబంధించి రామాయణ యుద్ధము అతిప్రాచీనమైన దనుటలో విప్రతిపత్తి 
లేదు. ఆకాలం నాటి సైనిక వ్యవస్థ, వ్యూహ నిర్మాణము, యుద్ధ పద్ధతులు మొదలగు 
విషయములను ఈ వ్యాసమున వివరించుట ద్వారా నాటి భారతీయ సంస్కృతీ 
వైభవము తెల్పినట్లగును. ఈ కాలంనాటి యుద్దాలకు, (ప్రాచీన కాలపు యుద్దాలకు 
చాలా తేడా కనిపిస్తుంది. యుద్ద వీరులలోను, వారుపయోగించు ఆయుధములలోను 


1 బుగ్వేదము - 10.3.3 
2, రామాయణ సర్వస్వము = 1వ పేజీ 












పిస్తుంది. 

రామాయణ, భారతాది ఇతిహాస కాలపు యుద్ధాలలో ధర్మ రక్షణ ప్రధాన 
ధ్యేయంగా కనబడుతుంది. ఆనాటి వారికి ధర్మమే జయిస్తుందనే నమ్మకం ఉండేది. 
కావుననే “యతో ధర్మస్తతో జయః”, “ధర్మో రక్షతి రక్షితః” వంటి సూక్తులు పుట్టినాయి. 
రామాయణమున మానవ, వానర, రాక్షస జాతుల మధ్య జరిగిన యుద్దాలు వర్ణింప 
బడినాయి. ఏ జాతికి సంబంధించిన యుద్ద పద్ధతులు ఆ జాతికి యున్నప్పటికి 
యుద్ధతంత్రంలో కొంత సమన్వయం కనబడుతుంది. బ్రహ్మశ్రీ చందూరి వెంకట 
సుబ్రహ్మణ్యం గారు తమ “శ్రీమద్వాల్మీకి రామాయణం” అనే (గ్రంథంలో వానరులు, 
రాక్షసులు గూడ భిన్న తెగలకు చెందిన మనుష్యులే నని వివరించారు". ఆనాడు 
సామ, దాన, భేద, దందోపాయములను ప్రయోగించడంలో ఒక క్రమాన్ని పాటించే 
వారు. యోధుల శరీర బలం ఆయుధాలను ప్రయోగించడంలో నేర్చు యుద్ధంలో 
ప్రధానంగా. పరిగణింపబడేవి. దొంగదెబ్బ దీయడాన్ని వీరుడు అవమాగకరంగా 
భావించేవాడు. శక్తివంతమైన ఆయుధములున్నప్పటికి వీరులు సంయమనం పాటించే 
వారు. “చెల్లియుండియు సైరణ సేయునతడు” పుణ్య పురుషుడుగా పరిగణింప 
బడేవాడు. కావుననే (ప్రళయాన్ని సృష్టింపగల ఆయుధాలున్నప్పటికి తొందరపడి 
(ప్రయోగించే వారుకారు. 

యుద్ధం వినాశకారి. అది రాజును, రాజ్యాన్ని నాశనం చేస్తుంది. కనుక 
రాజైన వాడు సాధ్యమైనంత వజకు యుద్దానికి: పూనుకొనరాదనే రామాయణ, 
మహాభారత యుద్దాలు ఉపదేశిస్తున్నాయి. పోరాటతత్త్వం మానవునకు .సహజ 
లక్షణమైనప్పటికి అది సంయమన పూరితం కావాలి. సజ్జన సంరక్షణ ధర్మ రక్షణలకే 
పరిమితం కావాలి. ఇతరుల సంపదను దోచుకోవడానికి ప్రయత్నించువాడు నాశనాన్ని 
పొందుతాడని [గ్రహించాలి. ప్రతి రాజ్యము రామరాజ్యము కావాలి. ప్రతిపాలకునకు 
రాముడు ఆదర్శప్రాయుడు కావాలి. 

ఈవిధంగా ధర్మరక్షణకై జరిగిన రామాయణ కాలంనాటి (ప్రాచీన భారతీయ 
యుద్ధ పద్ధతులను, వాని విశిష్టత ఇందు తెల్పుట జరిగినది. 


QUA 





1. శ్రీమద్వాల్మీకి రామాయణం - 73వ పేజీ 








| 


సృతాంధ్ర రామాయణముల లోని యుగ్ధప 
SEE Ey Hh rE సం ae 


2.1 యుద్ధము - దాని తత్త్వము : 

“యుధి - యోదనే” అను సంస్కృత ధాతువు నుండి నిష్పన్నమైన రూపమే 
“యుద్ధము”. తెలుగులోను, సంస్కృతములోను యుద్ధమనే పదానికి అనేక పర్యాయ 
పదములున్నవి. అపకారమే యుద్ధము లేక విగ్రహమగునని కౌటిల్యుడు తెల్పినాడు. 

దేనివలన విరోధము అణచివేయబడుతుందో, లొంగదీయబడుతుందో 
అదే యుద్ధమని శుక్రనీతి తెల్పుచున్నది]. 

విరోధులు రెండు రకములుగా నుంటారు. వారు (1) అంతశ్ళ(త్రువులు 
(2) బాహ్య శత్రువులు. అంతశ్ళత్రువులను మానవుడు శమ, దమాది గుణ సంపత్తితో 
జయింపగలడు. బాహ్య శత్రువులను ఆయుధ సంపత్తితో, శరీర బలంతో జయింప 
గలడు. దశరథుడు, నావణుడు వంటి వారు కామానికి లొంగి అంతశ్ళత్రువుల . 
చేతిలో పరాజయాన్ని పొందినారు. ఈ విధమైన వేదాంత భావనలతో చూచినను 
రామాయణమున అనేక ఉదాహరణలు కనబడతాయి. బాహ్యా శత్రువులను గూడా 
ద్వంద్వాతీతుడై యుద్ధమున చంపినప్పటికి పాపము గలుగదని భగవద్గీతబోధిస్తున్నది. * 

సాధారణంగా యుద్ధమనే పదం బాహ్యా శత్రువులపై చేసే పోరాటమును 
తెల్పునదిగనే రూడమైనది. ఈ పోరాటతత్త్వం మానవ జాతి ఆవిర్భవించిన కాలం 
నాటి నుండియే మానవ స్వభాంలో మిళితమై యున్నది. వేదకాలం నాటి నుండియే 
భారతీయులు యుద్ధతంత్ర జ్ఞానమును పొందియున్నారు. 

2.2 వేదకాలం నాటి యుద్ధ పద్ధతులు : 

వేదాలలో బుగ్వేదం అతి ప్రాచీనమైనది. ఆ బుగ్వేద కాలంలో 'ఆర్యులుగా 
పిలువబడునట్టి వారు కృషియే ప్రధాన వృత్తిగా స్వీకరించినప్పటికి కొందు శస్త్ర 
జీవులైనారు. ఆనాటికే భారతదేశమున రాచరిక వ్యవస్థ గలదు". బుగ్వేదమున 
దాశరాజ యుద్ధం వర్ణింపబడినది. ఇది సిందునదీ తీరమున జరిగినది. సప్తసింధులో 
వేజువేణుగా నున్న ఆర్యజనులను ఏకతాబద్ధం చేయుట ఇందు చెప్పబడినది. పదిమంది 
రాజులు కలసి సుదాసుతో యుద్ధం చేసినారు. బుగ్వేద కాలంనాటి మరొక భీషణమైన 





1. శుక్రనీతి, 4-7 పేజీ 468 2. ఆర్ష విజ్ఞాన సరస్వతి - 92 పేజీ 
* సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభే జయాజయౌ 
తతో యుద్ధాయ యుజ్యస్వనైకం పాపమవాస్స్యసి 2-38 శ్లో 








యుద్ధం me లేక శంబర యుద్దం". ఇది దివోదాసునకు శంబరునికి జరిగిన 
యుద్దం. భరద్వాజుడు, వసిష్టుడు, ies శంబర యుద్దాన్ని గుణించి 
చెప్పినారు. 

ఆనాటి సైనిక వ్యవస్థ క్రమశిక్షణతో కూడినది. సేనకంతటికి ప్రధానాధికారి 
రాజు. రాజు తర్వాత పెద్దగా చెప్పదగిన వాడు సేనాని. శుక్ల యజుస్సంహితలో 
ఆనాటి రాచరికపు వ్యవస్థ; యుద్ధతంత్ర విశేషాలు విపులంగా. చెప్పబడినవి. 
సామాన్యంగా సంవత్సర కాలమంతయు దండయాకత్రలతోనే గడిచేది. రాష్ట్రంలో 
అంతర్గత శత్రువులను శిక్షించడానికి ఆయా' బుతువులలో ఆయా దిక్కులకు 
జైత్రయాత్రకై వెళ్లెడివారు. రాజులకు రాజ్య విస్తర కాంక్ష అధికంగా ఉండేది. రాజులు 
యుద్దానికి బయలుదేరి వెళ్ళునప్పుడు మంత్రి కుడిప్రక్క్మన ఉండేవాడు. విద్వాంసులు 
వేదఘోష చేయుచుండగా రాజులు యుద్దానికి బయలుదేరే వారు”. ఆ కాలం నాటికి 
చతురంగ బల వ్యవస్థ లేదు. త్రిరంగ సేనయే గలదు. రథబలము, అశ్వబలము, 
 కాల్బలములు మాత్రమే ఉన్నవి. ఇంకా గజబలం ఏర్పడలేదు. మూడు చక్రాల 
రథములును గలవు. రథములకు బలమైన గాడిదలను కట్టెడి వారు. ఆ విషయాన్ని 
ఈ మంత్రార్ధము తెలియజేయుచున్నది. 

“ఓ అశ్వనీ దేవతలారా! మీ మూడు రథముల మూడు చక్రములెక్కడ? 
బలమైన గాడిదలను కట్టుకొని ఎప్పుడు యజ్ఞమునకు వచ్చెదరు”. రథబలమును 
గూర్చిన ప్రశంస సంహితలయందును, బ్రాహ్మణముల యందును గూడా పెక్కుచోట్ల 
కనబడుచున్నది. ఐతిరేయి బ్రాహ్మణకాలము నుండి రథి, సారధులు వేరువేరుగా 
నేర్చడినారు. అంతకు పూర్వము రథికుడే స్వయముగా త చేసుకొనవలసి 
వచ్చెడిది, 

యుద్ధములలో గుజ్జముల నుపయోగించుట అధర్వవేద కాలమునకు 
అధికమైనది. యుద్ధమున పదాతిదళ ప్రాశస్యమును గూర్చి అగ్ని పురాణము పదాతి 
దళ మధికముగా నున్న ప్రభువే ఎల్లప్పుడు శత్రవును జయింపగలడని తెల్పియున్నది. * 

యోధులు యుద్ధమునకు బయలుదేరునపుడు శిరస్తాణములను, లోహ 
కవచములను ధరించెడి వారు. శిరస్తాణము, ఉష్ణీషము (తలపాగా) రెంటిని 'శిప్ర 
అనెడివారు. వామదేవుని బుక్కునందలి 'శిప్ర పదము శిరస్తాణము అను అర్థము 


ఓ బుగ్వేద ఆర్యులు - 106 పేజీ 4. బుగ్వే ఆర్యులు - 156 పేజీ 
2 బుగ్వేదము - 17-41 * సేనా పదాతి బిహుళా శత్యాన్‌ జయతి సర్వదా 
3. బుగ్వే ఆర్యులు - 146 పేజీ 5, బుగ్వేదము 4 - 37-4 


TE TTI TTP APT 
ల న లర క త తతా తంత మా చా చాచా మామ మమ పనో 


gH గ 11వ 06! ములలో erat) పసి 
Py ¥ స 





క. రాహుల్‌ సాంకృత్యాయన్‌ అభిప్రాయపడిరి. 

బుగ్వేద కాలంలో యుద్ధం చేయడానికి రాగి లేక ఇత్తడితో చేయబడిన 
గం[డ్రగొడ్డళ్లు, బల్లెములు, కత్తులు, కటారులు, ఆయుధములుగా నుపయోగించెడి 
వారు. ధనుస్సు ప్రధానాయుధంగా చెప్పబడింది. బుగ్వేదం ఆజవ మండలంలోని 
డెబ్బది యైదవ సూక్తమగు “మన్యు సూక్తము'న ధనుస్సు యొక్క విశిష్టతను గూర్చి 
ఇట్లు చెప్పబడినది. | 

ఓం ధన్వనాగా ధన్వనాజిం జయేమ 

ధన్వనా తీవా ససృమదో జయేమ | 

ధనుళ్ళత్రోరపకామం కృణోతి 

ధన్వనా సర్వాః ప్రదిశో జయేమ* 

ధనుస్సువలన శత్రువుల ఆయుధములను తునాతునకలు చేయుదుము. 
ధనుస్సు చేతనే యుద్ధరంగమున తీక్టమై మె మదముతో నున్న శత్రువులను జయింతుము. 
ధనుస్సు PS భిన్న మనోరధులుగా చేయును. ధనుస్సు చేతనే దిక్యలన్నిటిని 
జయింతుము గాక! అని దాని భావము. 

బాణముల కొనలు లేడికొమ్ములతో, ఇనుముతో చేయబడెడివి. భాజాలు - 

45 అంగుళముల నిడివిగలవి కూడా యుండేవి. 'బాణమునకు నాలుగు భాగము 
లుండెడివి. ముందు భాగాన్ని అదేకమని, అందులోను పదునైన భాగాన్ని శల్యమని, 
చివరి భాగాన్ని తేజనమని, తోక పర్జమని పిలువబడేది. 

ఇతర ఆయుధాలలో కులిశము లేక వజము, పరశువు (గండ్ర గొడ్డలి) 
చెప్పదగినవి. కత్తులు ఆయుధములుగా ఉపయోగపడేవి". అగ్ని కూడా ఆయుధంగా 
ఉపయోగపడేది". వైదిక మంత్రాలు ఆయుధాల్లాగా పనిచేసేవి. మంత్రోచ్చారణలో 
స్వరవర్గాది లోపం లేని మంత్రాలు శబ్ద ప్రధానాలై శక్తివంతమైన ఆయుధాల వలె 
పనిచేస్తాయని ఆనాటి వారి నమ్మకము. వృత్రాసురుడు ప్రార్తన చేయుచూ “ఇంద్ర 
శత్రుర్వర్థస్వ” అనే మంత్రాన్ని తప్పుగా పల్కటం చేత ఆతడు ఇంద్రునిచే సంహరింప 
బడినాడు. 

శిరస్తాణములనేగాక యోధులు భుజకీర్తులును ధరించెడి వారు. ఇవి 


1 బుగ్వేదం, 6-75-2 
2, పైది, 16-12 
3. పైది 16-54 





గే సు నలరు గ్గ, 


అ saws va ss ॥ 

తరపత. meen Pre తయారు చేసెడివారు. 

మల్లులను గుణించి గాని, మల్ల విద్యను గుతించి గాని, బుగ్వేదము 
పేర్కొనలేదు. తరువాత కాలంలో ఈ విద్య (ప్రసిద్ధికి వచ్చింది. ముష్టి యుద్దాన్ని 
గుటించి విశ్వామిత్రపుత్రమధుచ్చందుడు స్పష్టంగా చెప్పాడు. దాని భావము “ఓ 
ఇంద్రా నీచే రక్షితమైన గుజ్బములతోను, ముష్టి హత్యతోను, మేము శత్రువులను 
అడ్డగించెదము”. ఇందు 'హత్యి అనగా యుద్ధమని అర్ధము. ముష్టి హత్య అనగా 
ముష్టి యుద్ధము. 

అధర్వ వేదమున సీసపు గుండ్లతో ప్రయుక్తములైన తుపాకుల ప్రసక్తి 
గలదు. కానీ అవినీతి తుపాకుల వంటివి గావు. తైత్తిరీయ సంహిత 1వ కాండము 
5వ ప్రశ్నయందు శతఘ్నిని గూర్చి చెప్పబడింది. 

“ఏషావై సూర్మీకర్ణకా వత్యేతయా హస్నివై 

దేవా అసురాజాగ్‌ం శత తర్దాం స్త్పృహంతి 

యదేతయా సమిధ మాధధాతి వజ్రమేవై . 

తచ్చతఘ్నీం యజమానో భ్రాతృవ్యాయ ప్రహరతి” 

ఆదిమభాసులతో ఆర్యులకు జరిగిన యుద్దాలను గూర్చి ‘ANCIENT 
INDIA" అనే ఆంగ్ల గ్రంథంలో శ్రీ రమేష్‌చంద్ర దత్త్‌ War$ with aborigins అనే 
ఛాష్టరునందు బుగ్వేదంలో చెప్పబడిన యుద్ధ విషయాలకు సంబంధించిన ప్రార్థనలను 
వివరించారు”. 
2.3 వేదకాలం తరువాత గల యుద్ధతంత్రం స్ట్‌ 

శత్రువులను జయించడానికి భారతీయులు సామదాన భేద దండోపాయ 
ములను ప్రయోగించెడి వారు. మొదటి మూడు ఉపాయములతో శత్రువు లొంగనపుడే' 
దండనీతి ననుసరించి యుద్దానికి సిద్ధపదేవారు. గౌతముడు దండనీతికి నిర్వచనం 
చెప్తూ 'నియంత్రణ' జేయడం అంటాడు. రాజు ధర్మాన్ని అతిక్రమించిన వానిని 'దండని 
ద్వారా నియంత్రిస్తాడు. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు దందనీతి 
జన్మ ప్రకారాన్ని వివరంగా తెలియజేస్తాడు”. ఆ విషయ సారాంశము. 

“కృతయుగంలో దండనీతి అవనరమే లేకపోయింది. క్రమంగా 
మానవులలో రాగద్వేషములు వృద్ధిచెంది అధర్మం పెచ్చు పెరిగింది. అప్పుడు ఇంద్రాది 





1. బుగ్వేదం, 1-8-2 
2. Ancient India - Chapter-l, పేజీ-!! 











దుర్గము, కోశము, సుహృద్భలములు, అన్వీక్షకీ, త్రయీ, వార్త, దండనీతి, అరిమిత్ర, 
ఉదాసీనాదులతో గూడిన నూజువేల అధ్యాయముల గ్రంథము బోధింపబడినది. 

పై విషయమును బట్టి అధర్మమును నియంత్రించుటయే దండనీతి 
(ప్రయోజనమని తెలియుచున్నది. 

ప్రాచీన భారతీయులకు యుద్ధ శాస్త్రమును గుణించి పూర్తి పరిజ్ఞానము 
గలదు. వైద్యశాలలు, పాఠశాలలు, దేవాలయ (ప్రదేశములు, పుస్తక భాండాగారములు, 
చారిత్రక స్మారక చిహ్నములు గల ప్రదేశములు శత్రువుల దాడులకు గురికాకుండా 
నిషిద్దము చేయబడినవి. ఈ విషయములకు సంబంధించిన వివరణ మహాభారతము 
నందును, ధర్మ శాస్తములందును గలదు. 

శత్రుమర్దనమే ప్రధాన లక్ష్యముగా సాగునట్టి యుద్ధమునందు కూడా 
ప్రాచీన భారతీయులు వివేకమును, అనుకంపను ప్రదర్శించిరి. ఇందులకు మన 
(ప్రాచీన సాహిత్యమున పెక్కు ఉదాహరణములు గలవు. యుద్ద్ధారంభమునకె శుఖతిథిని 
నిర్ణయించుకొనెడి వారు. రాజు శాంతికాముకుడైనను సర్వదా యుద్ధ సన్నద్దుడై 
యుండెడి వాడు. రాజే స్వయంగా సైన్యాన్ని నడిపించేవాడు. ఆ విషయాన్ని గూర్చి 
శ్రీ వియమ్‌.అప్టే ఈవిధంగా అంటారు. 


As regards military matters, the King must be always prepared 
for war. He should lead his fighting hosts personally be brave and fearless in 


the 1616. 

రాజు యుద్ధరంగంలో సకవచుడై, సాయుధుడై, యుథాశక్తిని “యశోవా 
మృత్యుర్వా” యన్నట్లు యుద్ధం చేస్తాడు. యుద్ధరంగంలో మరణించిన వీరునికి వీర 
స్వర్ణం లభిస్తుందని భావించే వారు. అందువలన వీరులు వీర మరణాన్నే వాంఛించే 
వారు. 

రాజులు రాజ్యరక్షణకై పటిష్టమైన దుర్గ నిర్మాణాన్ని చేసుకొనే వారు. 
యుద్ద తం[త్రంలో దుర్గ రక్షణయు (ప్రధానమైనది. రాజ్యానికి ఉండవలసిన సపాంగాలలో 


లపల 


1. History & Culture of the indian People ౪011. 


" శ 
నే శ aye ee J | ne గే 
ట్ట క ల్లీ ( ణ్‌ ఫ్‌ 9 స జ r ॥ s టో ఉ అంకాల 





చెప్పబడింది. దేవతల బారినుండి రక్షింప. బడటానికై మాయ, విద్యున్నాలి, 
తారకాసురుడు (బ్రహ్మదేవుని గుతించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై 
వరం కోరుకొనుమనగా భూ జల చరాదుల నుండి రక్షణగల కోటను వారు 


కోరుకున్నారట. (బ్రహ్మ వారికి మట్టికోటను 'నిర్మించుకొనుడని చెప్పి అదృశ్యుదైనాడట. 
మనువు ఆరు రకాల దుర్గాలను చెప్పాడు. వానిలో గిరిదుర్దం శ్రేష్టమైనదిగా చెప్పబడింది. 
కోటలకు చుట్టూ అగాధములైన పరిఖలుండేవి. య. 

యుద్దాన్ని యోధులు తమకు సములైన వారితోనే చేసెడివారు. సాధారణం 
గొ ఆశ్వికుడు ఆశ్వికునితోను, రథికుడు రథికునితోను, గజారూఢుడు గజారూఢుని 
తోను,. బంటు వేటొక బంటుతోను యుద్ధము చేయుట నీతిగా భావింపబడేది. విష 
పూరితములైన శస్త్ర శరముల నుపయోగించెడి వారు కారు. యుద్ధ మొనర్చునపుడు 
యోధుడు అతిక్రుద్దుడుగా నుండరాదు. శరణాగత రక్షణము ముఖ్య ధర్మముగా 
భావింపబడెడిది. | 

యుద్ద్ధా చరణమున తుల్య సంఖ్యా బలములు చేకూజనపుడు వేటు 
నియమములు పాటించెడి వారు. ఒక గజారూధుని ఐదుగుజు ఆశ్వికులుగాని, 
పదిహేను మంది పదాతులుగాని ఎదిరింప వచ్చును. అట్లే ఒక ఆశ్వికుని ముగ్గురు 
పదాతులు ప్రతిఘటింప వచ్చును. వ్యవసాయ వృత్తి నాశ్రయించిన రైతులు, మరియు 
శ్రామికులు మొదలగు వారి జీవనమునకు యుద్ధము భంగము గల్లింపరాదు. ఇట్టి 
భారతీయ యుద్ధనీతిని గూర్చి తెలుసుకొనిన విదేశీ యాత్రికుడైన మెగస్తనీస్‌ (క్రీ.పూ. 
4వ శతాబ్దకి చెందినవాడు) ఆశ్చర్యమును పొందినాడు]. 

యుద్ధ రంగమున గాయపడిన యోధులను దయతో చూచుట భారతీయుల 
స్వభావము. సాధారణముగా సూర్యాస్తమయమునకు యుద్ధ విరమణ జరుగు 
చుండెడిది. కాగడాల వెలుగులో రాత్రి యుద్ధము చేయుటయు గలదు. యుద్ధ 
విజయమును పొందిన రాజు భగవదాశీర్వాదముల నందుటకై విజయోత్సవములు 





1. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం - 6వ సంపుటం, 228 పేజీ 


















ట్ర వ రంగ వగ గ పర్ధకురు ర 


క ష్ష్‌ 


నిర్వహించెద్‌ వారు. బ్రాహ్మణులకు, బీదలకు సంతర్పణలు జరిపి దక్షిణల నిచ్చెడి 
వారు. 





భారతసేన సాధరణముగా చతురంగ బలముగా విభజింపబదినది. అది 
గజబలము, అశ్వబలము, రథబలము, కాల్బలము అను చతుర్విధ అంగములతో 
సంకలితమైనది. నౌకాదళ వ్యవస్థ కూడ పనిచేసేది. ప్రాచీన భారతమున సేనా 
విభాగముల విభజన అనేక విధములుగా గలదు. పత్తి, సేనాముఖము, గుల్మము, 
గణము, వాహిని. పృతన, చమువు, అనీకిని, అక్షౌహిణి అనునవి నాటి సేనా 
_ విభాగములు. నేటి బెటాలియనులు, రెజిమెంట్లు, కంపెనీలు... ఈ" విధమైనట్టివే. 
అన్నింటిలో పత్తి విభాగము అత్యల్పమైనది. ఇందు ఒక రథము, ఒక ఏనుగు, 
మూడు అశ్వములు ఐదుగురు పదాతులు ఉందురు. పత్తి విభాగమునకు మూడు 
రెట్లు సేనా ముఖముగా చెప్ప బడును. మూడు సేనా ముఖములు కలిసినచో ఒక 
గుల్మమగును. మూడు గుల్మములు కలసి గణమగును. మూడు గణములు కలసి 
ఒక వాహిని యగును. మూడు వాహినులు గలసిన 'పృతని యని చెప్పబడును. 
మూడు పృతనలు కలసిన ఒక చమువు అగును. మూడు చమువులను ఒక “అనీకిని” 
యందురు. పది అనీకునులు ఒక అక్షౌహిణియగును. 
ఈ క్రింది పట్టికలో వానికి సంబంధించిన వివరములు చెప్పబడినవి : 





Ss ౨౦ 3 రా లా టా లం రిం = 


నెం. సేనల పేరు రథములు గజములు అశ్వములు కాల్బలము 
పత్తి 1 1 3 ర్‌ 
సేనాముఖము (8 పత్తులు) 3 3 9 15 
గుల్మము (3 సేనాముఖములు) 9 9 27 45 
గణము (8 గుల్మములు) 27 27 81 135 
వాహిని (8 గణములు) 81 81 248 405 
పృతన (8 పాహినులు) 243 243 729 1215 
చమువు (8 పృతనలు) 720 729 2187 3645 
అనీకిని (3 చమువులు) 2187 2187 6561 10935 
అక్షౌహిణీ (10 అనీకములు) 21870 21870 65610 109350 








40 మదలోషిగ య 
న్‌ గ్ర న సర యగన SOM St NGO 
న క వీనిలో పెద్దదిగా చెప్పదగినది. ప్రతి పటాలమునకు ఒక అధిపతి 
యుండెడివాడు. ఆ అధిపతులను పత్తిపాలకుడు, సేనా ముఖుడు, గౌల్మికుడు, గణపతి, 
వాహినీపతి, పృతనాపతి, చమూపతి, అనీకినీపతి, అక్షౌహిణీపతి యను పేర్లతో 
పిలిచెడి వారు. అన్నివిధాల పదాతి దళమే శ్రేష్టమైనది. హరిహయ చతురంగమను 
యుద్ధశాస్త్రము ఆయా బలముల విశిష్టతను వివరంగా తెలియజేసినది. 


చతురంగ బలములకు సంబంధించిన సేనా వ్యవస్థ శ్రీమద్రామాయణ, 
మహాభారతములందు గలదు. భారతదేశపు ప్రాచీన యుద్ధములలో రథమునకు 
గల ప్రాముఖ్యము అర్థశాస్తమున విశేషముగా చెప్పబడినది". రథస్టుడైన యోధుడు 
మిక్కిలి సులభముగా శత్రుసైన్యము నెదిర్చి వారిని చెదరగొట్టగలదు. రథములకు 
గుట్టిములనేగాక ఎద్దులు, గాడిదలు మొదలగునవియు కట్టెడివారు. అనేక విధములగు 
రథపసలను శుక్రనీతి వర్ణించియున్నది. రథములకు ధ్వజములను కట్టెడివారు. రథ 
బలమునకు ఆ ధ్వజములే జీవము. కనుకనే దానిపేరిట సేనకు “ధ్వజిని” యనుపేరు 
గల్లినదని పండితుల అభిప్రాయము. యుద్ధమున రథికుడు ధ్వజమును గూడా కాపాడు 
కొనవలెను. వసు చరిత్రమునందు ఏకచక్ర రథము”, హరివంశమున అష్టచక్ర రథము, 
శృంగార నైషధమున కామగమనము గల రథము, హంసలను పూన్చిన రథము 
వర్ణింపబడినవి. తరువాత చారిత్రక యుగమునాటికి రథబల సంప్రదాయము 
క్రమక్రమముగా క్షీణించినది. బాణుని హర్షచరిత్ర నాటికి రథముల ప్రశంసయే 
కనబడదు. 





రథబలము తరువాత చెప్పదగినది గజబలము, గజముల నుపయోగించి 
దుర్భ్ణమములగు (ప్రదేశములందును విజయము సాధంచుటను గూర్చి హరిహయ 
చతురంగము దెల్పిన విషయములను సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ మీవిధముగా తెల్పినది, 

జలే స్థలేచదుర్గేచ | శాఖిఖిః సంకటే తథా 

సమేచ విషమే చైవ ! జయో నాగవతాం (ధ్రువం 


జల ్రదేశములలోగాని, దుర్గారణ్య (ప్రదేశములలోగాని, సమ, విషమ (ప్రదేశములలో 
గాని, గజ బలమునుపయోగించుకొనుటకై వానికి ప్రత్యేక శిక్షనలనిచ్చెడి వారు. గజ 


బలము సేనకొక పెటనిగోడగా నుండెడిది. 


1. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, 1 పార్టు పేజి-594, 2 వసుచరిత్ర - 1-95 
3. శృంగార నైషిధం 8-24, 4. 1016 2-105, 5. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, పేజి-595 


ssrB దా సై mmr 





సేనలో గజబలము తరువాత ముఖ్యమైనది అశ్వఐలము. అశ్వబల 
ప్రాశస్యమును హరిహయ చతురంగ మిట్లు తెల్పినది. 


శక్య మశ్వసహ(సేణ కృత్నాంజేతుం వసుంధరాం 
నయచ్చక్యం గజైర్లేతుం పత్తి భిర్వా ప్రహారిభిః' 

గజ పదాతి బలములచే జయింపరానిదెల్లను అశ్వబలముననే గెలువవచ్చును. ప్రాచీన 
భారతమున అశ్వశిక్షను గూర్చి తెల్పు శాస్త్రములును పెక్కులున్నట్లు తెలియును. 
అశ్వాయుర్వేదము, అశ్వ శాస్త్రము, అశ్వ చికిత్సితము, మొదలగునవి లక్షణ' 
ప్రకాశములో చెప్పిబడినవి. అశ్వదళమున చేర్చుకొనునపుడు, గుజ్బము యొక్క 
వయస్సు, బలము, పరిణామము మొదలగునవి చూచెడివారు. 

యుద్ధ వార్తలను రహస్యముగా చేరవేయుటకు, శత్రుసేనలోనికి చొచ్చుకొని 
పోవుటకు అశ్వసేన నుపయోగించెడి వారు. 

సేనకు నాల్గవ అంగము పదాతి బలము. దీనినే “కాల్బలము అందురు. 
భారతదేశమున కాల్బలము ముఖ్యమైన యుద్ధాంగముగా పూర్వము నుండియు 
పరిగణనను పొందినది. కౌటిల్యుడు తన అర్థశాస్తమున పదాతిదళములు ఒక 
ప్రత్యేకోద్యోగి నిర్వహణము క్రింద యుండునని తెల్పినాడు. (గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ 
తన గ్రంధము నందీ అంశమును ధృవపరచినాడు. పదాతి బలము తన సొంత 
ప్రజ్ఞచే ప్రవర్తించి విజయమును సాధింపగలదు. కావుననే ఈ బలము శ్రేష్టమైనదిగా 
చెప్పబడినది. “హరిహయ చతురంగము” పదాతి బలమును గూర్చి ఈ విధంగా 
చెప్పినది. 

దుర్ద్ణయుద్దే రాత్రియుద్దే (ప్రశస్యంతే పదాతయః 

యత్రగంతుం వనే శైలే పత్తయస్తత్ర యోధినః* 
దుర్గ, వన, పర్వత యుద్ధములలోను, రాత్రి యుద్ధము నందును పదాతి బలమే 
శ్రెష్టమనదగునని దాని భావము. 

ఈ పదాతి బలమునందే షడంగ బలములును గలవు. అవి 1 మూల 





1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము 11, పేజి-596, 2. Ibid పేజి 596. 











బలము, 2. ne బలము, వి. pga బలము, 4 మిత్ర బలము, 5. అమి(త్ర 


బలము, 6. అటవీ బలము. 

“నీత్రి ప్రకాశికి యను గ్రంథమున సైనికుల విధులన్నియు పేర్ళొనబదినవి, 
చతురంగ బలములను నడుపు ముఖ్యయోధుడు సేనాపతిగా పిలువబడెడి వారు. 
సేనాపతుల నుండి ఎన్నుకొనబడిన నాయకాగ్రేసరుడు సర్వసైన్యాధిపతిగా నుండెడి 
వాడు. 

యొధులు తమ సామ ర్థ్యములను బట్టి అతిరథ, మహారథ, అర్ధరథులుగా 
పిలువబదెడివారు. ఈ విధమైన విభజన కృష్ణమాచార్య (ప్రణీతమైన ధనుర్విద్యా 
విలాసమున ఇట్లు గలదు. 

తన మేను రథము, రథ్యములు, సారథి గాచి 

యనిసేయువాడు మహారథుండు 
మును పన్నిదములాడి మొనసిన విరుధుడై 
యందంద పటిచువా డర్భరథుడు 
విరధుడయ్యును బోవ వెన్నీక యచలుడై 
యాలంబుసేయు వాడతి రథుండు 
రథమువ్రీలిన బాసి రథికుడై క్రమ్మజ 
జావమొత్తెడు వాడు సమరధుండు 

మ్రందనిహయంబు, లుడివోని మార్గణములు, 

కందని రథంబు, విజుగని కార్ముకంబు, 

పడని సారథి, సడలని పడగగలుగు 

సింహ విక్రము డతిరథ ్రేష్ణుడనఘ' 
తన శరీరమును, రథమును గుట్టిములను, సారధిని రక్షించుకొనుచు యుద్ధము 
చేయువాడు మహారథుడు, పంతములు పల్కి యుద్ధరంగమున విరధుడై పాజిపోవు 
వాదర్ధరథుడు, విరథుడయ్యు వెన్నుజూపక స్థిరంగా యుద్ధము చేయువాడు అతిరథుడు, 
రథము విజుగగా తొలగి మరొక రథమును బొంది పరాక్రమించువాడు సమరథుడు. 


నొవ్వని గుజ్బములు, మొకృనోని బాణములు, విటుగని రథము, ధనుస్సు, పడని 


1. ఛనుర్విద్యా విలాసం - ౩-83, పేజి 140 
















సంర ర ర వరకు CDs 
సారథి, ఛత్రము గల సింహపరాక్రముడు “అతిరథ శ్రేష్టుడు నగుచున్నాడు. 
ప్రాచీన భారతీయులు పెక్కు శస్తములను, యుద్ధ యంత్రములను గూడ 

కల్పించుకొనినారు. ఈ ఆయుధములు ముక్తములు, అముక్తములు, యంత్ర 
ముక్తములు, ముక్తాముక్తములు అని నాలుగు విధములుగా చెప్పబడినవి. ముక్తములు 
అనగ చేతితో విసరి వేయబడునవి. అముక్తములు అనగా చేతిన వదలిపెట్టనివి, 
యంత్ర ముక్తములనగా యంత్ర సహాయమున గాని లేక మరియొక ఉపాయముచే 
గాని విడువబడునట్టివి. ముక్తాముక్తములనగా చేతిని వదలక ముందునకు వెళ్లునవి. 
ముక్తములు - భిండివాలము, ద్రుఘణము, తోమరము, లగుడము, శక్తి, చక్రము, 
ముసుండి మొదలగునవి. 
అముక్తములు - ఈ తెగకు చెందినవి ఇరువది ఆయుధములు గలవు. అవి 
వజ్రము, పరశువు, గోశీర్షము, అసిధేను, లవిత్రము, అస్త్రము, కుంతము, స్తూణము, 
ప్రాసము, పినాకము, గద, ముద్దర, సీర, ముసల, పట్టిస, పౌస్టిక పరిఘ, మయూఖి, 
శతఘ్ని అసి అను పేర్లుగలవి. ఇందు వ(జము ఆరంచులు గలది. గోశీర్షము అనునది 
ఎద్దుకొమ్మువలె నుండు ఒకవిధమగు బల్లెము. అసిధేను అనగా చురకత్తి. దీనికి 
మూడంచులు ఉండును. లవిత్రము అనగా కొడవలి. అస్త్రము అనగా వంకరగా 
నుండు పలుచని కజ్బ్టతో చేయబడిన బాణము. విసరిలాగుట కుపయోగించును. 
కుంతము, ఈటె, స్తూణము అనునవి మనుష్యుని నిడివి ఎత్తుండును. స్తూణము 
స్తంభాకృతిని యుండి అగ్రమున పెక్కు బొడుపులు గలిగియుండును. పౌష్టికమనగా 
పిడికిలిలో నుండు కత్తి. మయాఖి అనగా గంటలు గల బాణాకట్ట. శతఘ్ని ఒక 
గదవలెనుండును. అంతేగాక శతఘ్ని పదము ఫిరంగికిని అన్వయించును. అసి 
అనగా ఖడ్గము. ఇది అముక్త ఆయుధములలో శ్రేష్టమైనది. ఈ ఖడ్గములందనేక 
రకములు గలవు. 

యంత్ర ముక్తములు - చాపము, శతఘి, శల్యాదులు. 

ముక్తాముక్తములు - పాశం, వాగుర, రజ్ఞ మొదలగునవి. 

మంత్రశక్తిగల ఆయుధములను సం(గహాం('ద్ర విజ్ఞానకోశము ముక్తా 
ముక్తములుగా చెప్పినది", 






1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము 11, పేజి గి 


hadnt FRE retire nl లక ఏం టు 















కాని పసు ముం WONG HI 
Or Lae 
ఇవి రెండు విధములు: 1. సోపసంహారములు, 2. ఉపసంహారములు. సోపసంహార 


ములనగా బయటకు వేయునవి. ఉపసంహారమనగా వెనుకకు లాగునవి. సోపసంహా 
రములు 48 విధములు, ఉపసంహారములు 58 విధములు ఇందు చెప్పబడినవి. 

భారతదేశమున ధనుర్విద్య ధనుర్వేదముగా పొగడబడినది. ధనుర్వేదము 
మానవుడు కనిపెట్టిన ప్రప్రధమ యుద్ధ శస్త్ర విద్య. ఈ ధనుర్వేదము విశ్వామిత్ర 
(ప్రణీతముగా చెప్పబడినది. ఇది యజుర్వేదమున కుపవేదముగా చరణ వ్యూహమున 
చెప్పబడినది. 

“యథా బుగ్వేదస్వ్యోపవేదః ఆయుర్వేదః చికిత్సా శాస్తం 

యజుర్వేదస్య ఉపవేదః ధనుర్వేదో యుద్ధశాస్త్రం' 
ధనుశ్శబ్ధము కేవలము ధనుస్సునకు మాత్రమేగాక సర్వ ప్రహరణములకును వర్తించు 
ననియు ధనుర్విద్యా విలాసము తెల్పుచున్నది. ఆ [గ్రంథ పీఠికలో శ్రీ మానదల్లి 
రామకృష్ణకవి గారు ధనుశ్శబ్దము వింటికి రూఢమైనను ముక్తాముక్తాది చతుర్విధ 
(ప్రహరణములకును వర్తించునని దెల్పినారు. 

ముక్తాముక్తాది చతుర్భేదములు గాక 'నియుద్ధి మను (మల్లయుద్ధం) 
పంచమ భేదమును గూడ తరువాత వచ్చిన శాస్త్రజ్ఞులు గ్రహించిరి. దీనినుండి వచ్చిన 
మజియొక యుద్దభేదమే ముష్టి యుద్ధము. యోధులు బాహాబాహి, ముష్టాముష్టీ 
కచాకచి పోరాడుట భారత యుద్ధతంత్రమున పెక్కుచొట్ట వర్ణింపబడినది. 

అయ్యలరాజు నారాయణామాత్యుడు (ప్రాచీనకాలపు ఆయుధములు 
ముప్పది రెండింటిని తన “హంస వింశతి లో ఈ విధముగా తెల్పినాడు. . 

బిండి వాలాసి కోదండ భల్లాతక 

నారాచ కోహణ నఖర వజ 
ముష్టి ముద్దర శూల ముసల భుసుండిక 
ప్రాస ప్రకూరక్మ కర్పట కటారి 
కాగరాయో దండ కణయ కుంతాంతళ 
పరశు తోమర చక్ర పరిఘ పట్ట 

నాలక పతయ Ss uy 


1. ధనుర్విద్యా విలాసం - పీఠిక, పేజి-120 


msn 








మను. 


సములు కంపిణికాది సబళంబు 
చల్వీడ యాదిగా నిలనుతింప 


దనరు ముప్పది రెండాయుధములు............... | 


దాదాపుగా నివే ఆయుధములు ఖడ్గ లక్షణ శిరోమణి యందు ప్రథమ వర్గమునకు 
చెందినట్టివిగా, మానవ లోకకళ్యాణమునకై విశ్వకర్యచే లక్షణశాస్త విరాజితములుగా 
నిర్మింపబడినట్లు చెప్పబడినది”. 

యోధులకు దెబ్బలు తగులకుండా కవచములుండెడివి. ఈ కవచములు 
నాలుగు విధములు. 2. చేతులతో సహా ఆపాదమస్తకము కప్పి యుంచునవి. 2. 
శిరస్సును, వక్ష స్థలమును కప్పునవి. 8. హస్తముల నావరించునవి, 4. నడుమునకు 
కొల్లాయి గుడ్డవలె చుట్టుకొని యుండునవి*. శిరస్తాణము, కంఠత్రాణము, కింపన, 
కంచుకము, వారవాణ, పట్ట, నాగోదార్మ పేత్తి, చర్మ, తాళమూల, భమనిక, కవాట, 
కిటిక, అప్రతిహత, వలాహకాంట అనునవి కవచముల పేర్లుగా చెప్పబడినవి. 
గజములకు, గుజ్బములకును కవచములను ధరింపజేసెడివారు. కవచములు 
సాధారణముగా ఉక్కుతోను, చర్మముతోను, చెక్కతోను, గడ్డితోను తయారుచేసు కొనెడి 
వారు. 


చతుర్విధ సేనాంగములను యుద్ధమునందు తంత్ర దృష్ట్యా వివిధాకారము 
లతో విన్యాసమొనర్చుట వ్యూహముగా చెప్పబడును. దండయాత్ర చేయునట్టి వాని 
వ్యూహము ననుసరించి ఆత్మరక్షణ చేసుకొను రాజు, దానికి ప్రతి ప్యూహమును 
పన్నును. వ్యూహ రచన యుద్ధము చేయు (ప్రదేశమును బట్ట యుందెడిది. 
సమతలముగల మైదానమున దండ వ్యూహము, మండల వ్యూహము పనికి వచ్చునని 
చెప్పబడినది. భూమి నిమ్నోన్నతముగ నున్నపుడు భోగ వ్యూహము, అసంహత 
వ్యూహము, భూతలము విషమముగా నున్నపుడు విషమ వ్యూహము ఉద్దిష్టములైనవి. 
రోమనులు, గ్రీకులు దృఢవ్యూహ నిర్మాణమునకై పదాతి బలమును మాత్రమే 
ఉపయోగింపగా భారతీయులు గజాశ్వ రథ బలములను గూడ ఉపయోగించిరి. 


దండయాత్ర సమయములలో సైన్యము వెంట భోజనాదికములను 
కల్పించువారు, వైద్యబృందములు నుండెడివి. 


1. హంసవింశతి, 1-105, 2. ఖడ్గ లక్షణ శిరోమణి, పేజి-4, 3. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 111 - పేజి-601 












శ 24 OU RH ROSH NE WOR OE HEN 
ONT 


-- ఈ విధముగా భారతీయ యుద్ధతంత్రము- పూర్వము పటిష్టమైనదై 
సమకాలీన విదేశీయులకు ఏమాత్రము తీసిపోకుండా క్రమశిక్షణగలదై, నీతిబద్ధమై 
విరాజిల్లినది. 


2.4. రామాయణ యుద్ధములోని ప్రత్యేకతలు : 


రామాయణ కాలమున జరిగిన యుద్దాలలో కొన్ని ప్రత్యేకతలున్నవి. 
ముఖ్యంగా మానవులు, రాక్షసులు, వానరులు అను మూడు భీన్నజాతుల మధ్య 
జరిగిన యుద్దాలు వర్ణింపబడినవి. అంతేగాక జటాయువు వంటి పక్షులు విరాధ 
కబంధుల వంటి విచిత్రాకృతి గల వ్యక్తులు అసాధారణ దేహములు గల రాక్షసులు 
రామాయణ యుద్దాలలో కనిపిస్తారు. ఆకాశ యుద్దాలు, మాయా యుద్దాలు, యుద్ధ 
జయాన్ని గోరి యుద్ధరంగంలో చేసే క్షుద్రహోమాలు వంటివి రామాయణ యుద్ధ 
ప్రత్యేకతలు. మహాభారత యుద్ధం సుశిక్షితులైన సైనికులచే నిర్వహింపబడగా 
రామాయణ యుద్ధం కొంత అనాగరికులైన, సుశిక్షితులు గాని వానర, రాక్షస 
యోధులచే నిర్వహింపబడింది. అంతమాత్రం చేతనిది పూర్తిగా ఒక పద్ధతి లేని 
అనాగరిక పోరాటం గాదు, 


ఎందుకనగా వానరులలో సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, 
నీలుడు, మరికొందరు వానర యూధపులు ఆయుధ విద్యలు తెలిసిన వారే. శత్రువులు 
ప్రయోగించు ఆయుధములను ఎదుర్మొనగలవారే. అవసరమును బట్టి శత్రువుల 
చేతులలోని ఆయుధములను లాగికొని వానితోనే వారి నెదిరించినారు. అంతేగాక 
మంత్రపూతములైన అస్త్రములను గుతించియు తెలిసిన వారు గలరు. అందులకు 
హనుమంతుడే నిదర్శనము. మిగిలిన వానర సైనికులంతా కొండరాళ్లు, శిఖరములు, 
చెట్లు, గోళ్లు, దంతములు ఆయుధములుగా పోరాటము చేసిన వారే. 

ఇక రాక్షసులలో రావణుడు, రావణ పుత్రులు, ప్రహస్తుడు ఆదిగాగల 
రావణుని సేనాపతులు ఆయుధ విద్యలలో సుశిక్షితులే. ఆ విషయ మాయావీరులు 
చేసిన యుద్ధ ఘట్టములందు నిరూపింపబడును. మిగిలిన రాక్షస సైన్యము గూడ 
ఖడ్గ, శూల, పాన, ముసల, ముద్గరాది ఆయుధములను ప్రయోగించుటలో 
“నేత్పరితనదు గలది. 





ఈ విధంగా వానర రాక్షస సేనలమధ్య యుద్ధం సమానాయుధములు 
గల యోధుల మధ్య జరిగినది కాకపోవుటచే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. 














రాక్షసులలో చతురంగ బల po గలదు. కానీ వానరులదంతయు 
పదాతి బలమే. వానర, రాక్షస లిటువురి యందు సేనాపతులున్నారు. వానర 
యూధవులకు సంబంధించిన సుదిర్ధమైన వర్ణన రామాయణమునందుగలదు. 
రాక్షసులకు ప్రహస్తుడు సర్వసేనాధిపతి కాగా వానర బలమునకు నీలుడు 
సర్వసైన్యాధిపతి. యుద్ధమున ఒక సేనాపతి మరణించిన తర్వాత మరొక సేనాపతిని 
నియమించు పద్ధతి Se యుద్దమునందు గలదు. భారత యుద్ధమునందలి 
సర్వ సైన్యాధిపతుల పేర్లతో oa (ద్రోణ, కర్ణ, శల్య మొదలగు వారి పేర్లతో) 
_పర్వములుండుటచే వారి పేర్లు 'సుప్రసిద్ధములైనవి. మహాభారత యుద్ధమున 
విజయమును పొందిన పజేషత పక్షమున ధృష్టద్యుమ్నుడు చివరి కరక సేనా 
నాయకునిగా నుండగా, రామాయణ యుద్ధమున రాముని పక్షమున నీలుడే చివరి 
వరకు సేనా నాయకునిగా నున్నాడు. 

సర్వసైన్యాధిపతి వ్యూహ నిర్మాణము చేయుట రామాయణ యుద్ధము 
నందును గలదు. చతురంగ బలముల నొకపద్ధతి ప్రకారము యుద్ధ సన్నద్ధులను 
జేసి ఉపాయముగా సేనలను నడుపుటయే ఇందు వ్యూహముగా చెప్పబడినది. 
'రామాయణమున ఒక్క 'గరుడవ్యూహము' మాత్రమే ప్రస్తావింపబడినది. 

యుద్ధము చేయుటకు లేదా హాని తలపెట్టుటకు సిద్ధపడిన స్త్రీలను శిక్షించు 
సందర్భములలో రామాయణమున ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. స్త్రీని విరూపిగా చేయుట 
ద్వారానే శిక్షింపదలచెడి వారు. కావుననే తాటకను సంహరించుటకు ముందు 
రాముడామెను చంపదలపక ముక్కు చెవులను మాత్రమే కోసినాడు. అట్లే లక్ష్మణుడు 
శూర్చణఖను, అయోముఖిని ముక్కుచెవులు కోసి శిక్షించినాడు. - 

శత్రువును లొంగదీయుటకు రాజుపయోగించు దండోపాయము 
రామాయణమునందు ఐదు విధములుగా చెప్పబడినది. అవి విగృహ్యయానము, 
సంధాయ యానము, సంభూయ యానము, ప్రసంగ యానము, ఉపేక్ష్య యానము] 
(J _ విగృహ్యయానము : పార్టి గ్రాహాదులు లేకయే శత్రువుపై ఒంటరిగా దండెత్తుట. 


పార్టి (గాహులనగా రాజునకు వెనుకనుండు వారు. 


(1) సంధాయ యానము : పార్షి గ్రాహాదులతో కలసి యుద్ధమునకు పోవుట. 
£9 


1. మూ.రా, అయోధ్య 100 - 70 














A, న 


శాన నన జల Dr Tt at eee: కుకు! 
adit సు Prey మ! 
షం రస భారం తనరు ALON MYA). 
KB: Co DONDE PET నత WI 





(1) సంభూయ యానము : సామంతులతో కలసి దండెత్తుట. రాముడు సుగ్రీవుని 
సహాయంతో రావణునిపై దండెత్తుట ఈ విభాగమునకు చెందినదే. 

(VN ప్రసంగ యానము : ఒకనిపై దండెత్తుచున్నట్లు ప్రకటించి అకస్మాత్తుగా 
మరికరిపై దండెత్తుట. 

(v} ఉపేక్ష్య యానము : శత్రువుపై దండయాత్ర కుద్దేశించి మధ్యలో వానిని వీడి 
వాని మిత్రునిపై తలపడుట. రాముడు వాలిని సంహరించుట ఈ తరగతికి 
చెందినదే. 


ఈ విధముగా రామాయణ యుద్ధం కొంత నియమబద్ధంగా మరికొంత 
అనియమబద్ధంగా జరిగినప్పటికి తరువాత కాలము వారికి అది మార్గదర్శకమైనట్టిదే 
గాని కేవలము ముక్సడి మూకల అనాగరిక యుద్ధము కాదు, 











8.1. సైనిక వ్యవస్థ - 

యుద్ధ తంత్రమున (ప్రధాన భూమికను నిర్వర్తించునది సైనిక వ్యవస్థ 
కౌటిల్యునికి పూర్వంనుండే రాజ్యం సప్త ప్రకృతులు గలిగియున్నది. ఈ సప్తాంగములలో 
సైన్యం అజవదిగా పేర్కొనబడింది. అంతేగాక నిదియే గ్రేష్టమైనదిగను చెప్పబడింది. 
కౌటిల్యుడు అర్థశాస్త్రంలో సూచించిన ప్రకారం 'కోశం” కన్నా సైన్యమే రాజ్యానికి 
ఎక్కువ ముఖ్యమైనది. కామందకము కూడా సైన్యానికే ప్రాధాన్యమిస్తూ “బలవంతమైన 
సైన్యముగల రాజు శత్రువులను గూడ మిత్రులుగా జేసికొని నిరాటంకముగా భూమి 
నేలుతాడ” ని తెల్పింది. శుక్రనీతి సైన్యం మానవునకు మేథ వంటిదని చెప్పినది. 
సైన్యం లేకుండా ఏ రాజ్యమును ఉండదు. సైన్యంవలననే రాజ్యం నిలబడుతుంది. 
రాజ్య రక్షణకు రాజు మనుగడకు సైన్యం తప్పనిసరి. 


3.1.1. షడంగ బలములు : 

(ప్రాచీన భారతదేశంలో సైన్యాన్ని షడంగ దళముగా విభజించినట్లు 
పురాణములు, కౌటిల్యుని అర్థశాస్త్రము, కామందకము, మానసోల్లాసము మొదలగు 
వాని వలన తెలియుచున్నది. 

(1) మూల బలము, (11) భృతక బలము, (1) శ్రేజీ బలము, (1) మిత్ర | 
బలము, (౪) అమిత్ర బలము, (౪) అటవీ బలము అను అతింటిని షడంగ బలములని 
అందురు. వాని లక్షణాలను అర్థశాస్త్ర కర్త ఈ విధంగా తెల్పినాడు. 

(స) మూలబలఅము' (Heredity Troops) : 

ఇది వంశపారంపర్యముగా రాజును నమ్మకంగా సేవించుచూ వచ్చునట్టిది, 
శాశ్వతమైనది. రాజు తన విజయానికి ఎక్కువగా ఈ బలం మీదనే ఆధారపడతాడు. 
ఈ బలం కూడ రాజు మెప్పు పొందడానికి రాజు కొజికై తెగించి పోరాడుతుంది. 
(li) భృతక బలము (Macenaries) : 

యుద్ధ సమయములందు తాత్కాలికముగా జీతమును పుచ్చుకొని 
యుదమున వాలానునట్లిది. యుదంలో ముందుగా కదిలే బలం ఇదే. 


TOTS ttn ననన నవనవ 





రాజ్యానికి చెందిన వారే తమతమ నాయకుల యాజమాన్యమున 
సంఘములుగా నేర్చడి యుద్ధకాలమునందు రాజుకు సహాయం చేయుదురు. 
(iv) సుహృత్‌ బలము (మిత్ర బలం) : 

మిత్రుడైన రాజు యుద్ధ సమయమున సహాయముగా పంపు సైన్యము. 


(v) ద్విషత్‌ బలము (అమిత్ర బలం) : 
ఒకప్పుడు శత్రువుగా నుండి జయించుట వ్వారాగానీ, సంధి ద్వారాగాని 
స్వాధీనుడైన సామంతుడు యుద్ధ సమయమున సహాయముగా పంపునది. 
(vi) అటవీ బలం (Forest Tribes) : 
ఆ రాజు యొక్క రాజ్యమునగల పుళిందులు, శబరులు మొదలగు ఆటవిక . 
జనులతో కూడినది. 
ఈ ఆతింటిలో మూలబలమే శ్రేష్టమైనదని కౌటిల్యుడు, కామందకుడు 
తెల్సియున్నారు. ఆంధ్ర కామందక కర్త ఈ విధంగా తెల్పినాడు. 
సీ! కైజీతమగు మూక కంటెను కల్మిలే 
ములకు లోనగు ప్రాతమూక మేలు 
కూటంబు కంటె నెక్కుడు స్వామివశమైన 
జీతంబు చెందుకై జీతగాండ్రు 
మిత్ర సైన్యము కంటె మేలగు దనసీమ . 
సమసుఖంబొందు కూటముల మూక 
శత్రుసైన్యము కంటె మిత్రసైన్యము మంచి 
దేకార్థమతి నెయ్యమొనయు కతన 
మిగుల చెడుగులగుచు మెలగి నిల్మడ లేని 
యడవి మూక కంటె నరయ మేలు 
శత్రుసైన్య మిట్టి చందంబు బలముల 
తారతమ్య మెబుగ దగు విభుండు" 





1. ఆంధ్ర కొమందకము - క-ర్‌ 


Tr rrr mn nm స ౯s rer wr rs! 
























ఇ గాగ నానా ఇ గాగ ల ఇ ఇ ల ఇ ఇ లల క గ న కం కల = ఆ న? 
TT ND 





తాత్మాలికముగా జీతము తీసుకొని యుద్ధమున పాల్గొను భృత బలము 
కంటె కలిమిలేములలో రాజును విడువకుండా నుండు మూల బలము మేలైనది. 
యుద్ధ సమయములలో కూటముగా నేర్చడి సాయము చేయు శ్రేణీ బలముకంటె 
రాజునకు అందుబాటులో నుండు భృత బలము శ్రేష్టమైనది. ఇతర దేశముల నుండి 
వచ్చి యుద్ధమున సాయముచేయు మిత్ర బలము కంటె స్వదేశమునకు చెందిన 
శ్రేణీబలము మేలైనది. బలవంతముగా లొంగదీయబడి రాజుపై అభిమానము లేకుండా 
(మొక్కుబడిగా వచ్చి యుద్ధమున సాయముజేయు అమిత్ర బలముకంటె మిత్ర బలము 
మేలైనది. మిక్కిలి చెడ్డతనము గలిగి నిలకడ లేనట్టి ఆటవిక బలముకంటె అమిత్ర 
బలము మేలైనది. రాజు వీని మధ్యగల తారతమ్యమును గుర్తించి ప్రవర్తింప వలెను. 

ఈ అమిత్ర, అటవీ బలములు రెండును దోపిడిని, అరాచకాన్ని కాంక్షిస్తూ 
ఉండి దోచుకొనే అవకాశం లేక అసహనంతో రాజుకు ప్రక్కలో బల్లాలుగా ఉంటాయని 
కౌటిల్యుని అభిప్రాయము. మహాభారతంలో భృత, శ్రేణీ బలాలు సమాన ప్రాముఖ్యము 
గలవిగా చెప్పబడినాయి". మానసోల్లాసము మూల, భృత, సుహృద్భలాలు ఉత్తమ 
మైనవని, (శ్రేణి మధ్యమమని, అటవి అధమమని, ద్విషద్బలం అధమాధమమని 
చెప్పినది, 

శ్రీమద్రామాయణము షడంగబలములలో ఐదింటిని మాత్రమే చెప్పింది. 

మిత్రాటవీ బలం చైవ మౌలం భృత్య బలం తథా 

సర్వమెతత్‌ బలం గ్రాహ్యం వర్ణయిత్వా ద్విషద్భలం. * 

మి(త్రబలము, అటవీ బలము, మూల బలము, భృతక బలమ, 
ద్విషద్బలము, అను ఐదింటిలో ద్విషదలము విడిచివేయ దగినదని, మిగిలిన 
నాలుగును గ్రహింప దగినవని విభీషణుని స్వీకరించే విషయంలో వానరరాజగు 
సుగ్రీవుడు రామునితో చెప్పాడు. . 

రామాయణమున ప్రధానంగా సుగ్రీవుని మరియు రావణుని మూల 
బలములే వర్ణింపబడినాయి. 

రావణుడు వానర బలమును చూచుటకై ఒక పెద్ద సౌధము నధిరోహించి 
చూచి వానర వీరులను గూర్చి తెల్పవలసినదిగా కోరగా సారణుడు సుగ్రీవుని సైన్యాన్ని 
గుటించి చెప్తూ అతని మూల బలాన్ని తెల్పుటను భాస్మర రామాయణము ఈ విధంగా 
తెల్పింది. 


1. ప్రాచీన సైనిక వ్యవస్థ - భారతి - నవంబర్‌-1961, 2. మూ.రా. యుద్ధ. 17-22 

















వన... 
సీ శంఖంబు లేక వింశతి సహ(స్రంబులు 
బృందంబులవి రెండువేలనూర్లు 
గలయల పెను మొనగాసివి మనమీద 
(మొగ్గెడు సుగ్రీవు మూల బలము 
కామరూపులు దేవ గంధర్వులకు జనిం 
చినయట్టి వారు కిష్కింధ వారు 
వృక్షభూధర ఘోర వృష్టి అంకాపుర 
గోపురాదుల గుప్పు గూల్తు మనచు 
నాకసంబు దెసలు నార్పుల నద్రువను 
తాల తాలహతులందార లురల 
నేపు తోడ నాజి కెదురు సూచుచునున్న 
వారు రాక్షసేంద్ర వారు కంటె" 





ఈ పద్మమున వానర వీరుల సంఖ్యతోపాటు వారి విశిష్టత కూడ చెప్ప 
బడినది. ఇరువది యొక్క వేల శంఖములు, రెండువేల నూర బృందముల సంఖ్య 
గల సుగ్రీవుని మూల బలము దండెత్తుటకు సిద్ధముగా నున్నదని, ఆ వానర వీరులు 
కామరూపులని, దేవతల యొక్క గంధర్వుల యొక్క అంశలతో జన్మించిన వారని, 
చెట్లు, కొండలు మొదలగు వానిని లంకపై వర్షింపజేసి గోపురాదులను కూల్చెదమని 
దిక్కులు మారుమోగునట్లు అరచుచున్నారని వర్ణింపబడినది. 


ఈ సందర్భంగా సంస్కృతాంధ్ర రామాయణములు నేటి లెక్కల కందని 
సంఖ్యామానాన్ని తెల్పినవి. వానిని వాల్మీకం ఈ విధంగా చెప్పింది. 

శతం శత సహస్రాణాం కోటి మాహుర్మనీషిణ : 

శతం కోటి సహస్రాణాం శంఖ ఇత్యభిధీయతే 

శతం శంఖ సహస్రాణాం మహాశంఖ ఇతిస్మృతమ్‌ 

మహాశంఖ సహస్రాణాం శతం బృందమిహోచ్యతే 

శతం బృంద సహస్రాణాం శతం పద్మమిహోచ్యతే 

శతం పద్మ సహస్రాణాం మహాపద్మమితి స్మృతమ్‌ 


1. భౌస్క రా-యుద్ధ - 355 పద్యం 












మహాపద్మ సహస్రాణాం శతం ఖర్వమిహోచ్యతే 
శతం ఖర్వ సహస్రాణాం మహాఖర్వ మిహోచ్యతే 
మహాఖర్వ సహస్రాణాం శతం సముద్రమఖిదీయతే 

శతం సముద్ర సాహస్ర మోఘ ఇత్యభిధీయతే 

శత మోఘ సహస్రాణాం మహౌఘ ఇతివి(శ్రుతః 
నూరు లక్షలు కోటి (7 సున్నలు), నూరువేల కోట్లు ఒక శంఖము (12 సున్నలు), 
నూరువేల శంఖములు ఒక మహాశంఖము (17 సున్నలు,, నూరువేల మహాశంఖములు 
ఒక బృందము (22 సున్నలు), నూరువేల బృందములు ఒక మహా బృందము (27 
సున్నలు), నూరువేల ఒక మహా బృందములు ఒక పద్మము (32 సున్నలు), నూరువేల 
పద్మములు ఒక మహాపద్మము (87 సున్నలు), నూరువేల మహాపద్మములు ఒక 
ఖర్వము (42 సున్నలు), నూరువేల ఖర్వములు ఒక మహాఖర్వము (47 సున్నలు), 
నూరువేల మహాఖర్వములు ఒక సము[ద్రము (52 సున్నలు), నూరు వేల సముద్రములు 
ఒక ఓఘము (57 సున్నలు), నూరు ఓఘములు ఒక మహౌఘము (62 సున్నలు, 
దీనిని బట్టి ఆ కాలమున అతి పెద్ద సంఖ్య 62 సున్నలుగల మహౌఘము అనునది. 
దీనిని బట్టి సుగ్రీవుని మూల బలమెంతయో తెలుసుకొనవచ్చును. 


సుగ్రీవుని మూల బలము 21 వేల శంఖములు + 2 వేల నూర్ల 
బృందములు అనగా 21000 + 12 పన్నులు + 200000 + 22 సున్నలు కలిపిన 
సంఖ్య. ఈ సంఖ్యా మానాన్ని రంగనాథ బాస్మర రామాయణములును అనుసరించినవి, 
భాస్మరుడు మహౌఘమును చెప్పలేదు. 

పై మూల బలముగాక మొత్తం వానరసేనను గూర్చి రావణుని చారులైన 
శుక సారణులు రావణుని వద్దకు వచ్చి సేనా' వివరములను ఈ విధంగా చెప్పారు. 
“ఆయా సేనాపతుల క్రింద వేర్వేరుగా వేయికోటులు, నూరు శంఖములు, వేయి 
మహాశంఖములు, నూరు బృందములు, వేయి మహాబ్బందములును, నూరు 
పద్మములును, వేయి మహాపద్మములును, నూరు ఖర్వములును, నూరు 
సముడ్రములును, నూరు మహౌఘములును, కోటి మహౌఘములును గల వానర 
సేన సముద్రమువలె అంతులేనిదై యుండగా విభీషణుడు, ఆతని మంత్రులు ముందు 


1. మూ.రాయు. 28 - 34 నుండి 89 శ్లోకములు 








స పటం చటక త లట స టల 

నడుచుచుండగా మహాపరాక్రమ వంతుడగు సుగ్రీవుడు యుద్ధముజేయ వచ్చుచున్నాడని 
తెల్పెను ! 

రావణుని మూలబలము : రావణుని మూలబలము గూడ అసంఖ్యాకమైనది. 
రాముడు సుగ్రీవుడు మొదలగు వారితో మంత్రాలోచన చేయు సమయమున విభీషణ/ 
డు రావణుని మూల బలాన్ని గూర్చిన విషయములు చెప్పడాన్ని భాస్మర రామాయణ 
కర్త ఈ విధంగా వర్ణించాడు. 





rn 


అలువది లక్షలు రావణు 

నుటు బాహుబలంబు వీరులొగి నాలములం 

గఅకెక్కినారు వారం 

దజు మూలంబు దొరలు ధరణీనాధా !* 

గొవృ బాహుబలము గల వీరులు, అనేక యుద్ధ ములందు 
రాటుదేలినవారునగు అజువది లక్షలమంది రావణుని మూల బలముగా నున్నారని 
దాని భావము. 

రావణుని మూలబలం సుగ్రీవుని మూలబలంతో లెక్కిస్తే చాలా 
తక్కువైనట్టిది. సుగ్రీవుని మూలబలాన్ని గూర్చి ఆవిధంగా చెప్పడంతో అది 
అసంఖ్యాకమైనదని రావణుని బలముకంటె అధికమైనదని నిరూపించబడినది. 

తరువాత రావణుని మొత్తం బలమును గూర్చి చెప్పుచు భాస్మర రామాయణ 
కర్త ఈ విధంగా వర్ణించాడు. 

కరులుందేరులు వాజులుం గాల్బలంబు 

వేయు బదివేలు నిరువది వేలు లక్ష 

వేలు గల లెక్క (ప్రోవది వినుము సార్ధ 

కోటి భటులును కోటాను కోటులధిపి 

రావణుని చతురంగ బలములు వేయి, పదివేలు లక్ష్మ అరకోటి వంటి 
సంఖ్యల సమూహముతో కూడినట్టిదిగా ఇందు చెప్పబడినది. 

వాల్మీకి రామాయణము రావణుని మూల బలమును గూర్చి వేరు 
లక్కలనిచ్చినది. రాముడు గాంధర్వాస్తమును ప్రయోగించి రావణుని మూల బలాన్ని 
నాశనం చేసే సందర్భంలో ఈ లెక్కలీయబడినాయి. 





1. మూరా.యు, 28-40 నుండి 48 శ్లో॥, 2. భాస్కరా,యు. 484 పద్యం, 3. భాస్కరా.యు. 435 పద్యం 



















కలల, కనాన కళల ఇళ ళల Ivete లావా 
DIO JA.) ఆం MLO $y; MOOR Ca A కుటు టి 


“ఏడు కోట్ల ఇరువది తొమ్మిది లక్షల రథములు, పదమూడు కోట్ల 
పండ్రెండు లక్షల ఇరువది వేల బలవంతములగు గజములు, పదికోట్ల ఇరువది 
లక్షల అజువది వేల రౌతులతో గూడిన గుజ్బములు, నూట నలుబది యైదు కోట్ల 
ఎనుబది లక్షల పదాతి దళములుగనున్న కామరూపులగు రాక్షసులను శ్రీరాముడు 
తన అగ్నిజ్వాలల వంటి బాణములతో పగటిలో ఎనిమిదవ పొలులోనే తానొక్కడే 
నాశనము చేసినట్లు వర్ణింపబడినది, 


రామాభ్యుదయ కర్త ఈ సంఖ్యామానాన్ని మరొక విధంగా చెప్పాడు 






క పదివేలు పసిడి తేరులు 

పదునాలుగు వేల్గుజాలు భద్రగజంబుల్‌ 

పదునెనిమిది వేలున్‌, మే 

లు 'దొరల్‌ పండ్రెండు లక్షలుం బొడియెనన్‌*. 
పదివేల బంగారు రథాలు, పదునాల్లు వేల గుల్టాలు, పదునెనిమిది వేల భద్ర గజములు, 
పండ్రెండు లక్షల మంది భటులును సంహరింపబడిరని దాని బావము. 
షడంగములలో మూల బలముగాక మిగిలిన వాని ప్రసక్తి రామాయణమున 
అధికముగా లేదు. రావణుని, సుగ్రీవుని, మిగిలిన బలములలో కొన్ని భృత బలములు, 
మిత్రబలములు, అటవీ బలముల వంటివి ఉండవచ్చును. ఆయుధాలతో గాక చెట్టు, 
రాళ్లతో పోరాడిన రాక్షసులు అటవీ బలమే గావచ్చును. రామునికి సహాయంగా 
వచ్చిన సుగ్రీవుని బలమంతా మిత్రబలమే. రామునీ పక్షాన: చేరిన విభీషణుడు 
ద్విషదలముగాను చెప్పవచ్చును. 
8.1.2. చతురంగ బలములు : 

భారతదేశమున రాజనీతి సామ, దాన, భేద, దండోపాయములని నాలుగు 
విధములుగా విశిష్టతను పొందినది. వీనినే చతురుపాయలములందురు. ఇందలి 
దండ శబ్దమునకు 'సేనియని అర్ధము. అట్టి సేన భారతీయ దండదృస్టిలో “రథ, 
గజ, తురగ, వదాతులని నాలుగు అంగములతో కూడియున్నది. వానికే 


1. మూ.రాయు. 94 - 31 నుండి38 శ్లోకములు, 2, రామాభ్యుదయం - 8-193 





















క 


శానా ననా ల సవా న వాల లలల Ah ll lr A Rd, Le el రం eat hae 
CTT EIEN DGD 
ey రో టో TPY TTY TTT TTL TT VAT LY GC TY 












“సేనాంగములు” లేక “చతురంగములు” అను పేర్లు గలవు. చతురంగ బల వ్యవస్థ 
రామాయణ కాలము నాటికే కుదురుకొనినదని చెప్ప వచ్చును. 


చతురంగముల విషయమున మరొక వాదము కూడ గలదు. సేన 
యందలివి చతురంగములా లేక షడంగములాయను మీ మాంసయు గలదు. 
కామందకము ఈ విషయమునిట్లు దెల్పినది. 


“ఏతన్నేలాది షద్భేదం, చతురంగ బలం విదుః 

షడంగం మంటత్ర కోశాభ్యాం, పదాత్యశ్వ రథ ద్విపైః' 
చతుకంగములలో మంత్ర కోశములుగలసి షడంగములుగా లెక్కింసబడినవీ. అట్ల 
భారతము శాంతి పర్వమున సేన అష్టాంగముగా పేర్మొనుటను సంగ్రహాంధ్ర విజ్ఞాన 
కోశము దెల్పినది, 

రథా నాగా హయాశ్చెవ | పాదాతాశ్ళెవ పాండవ 

విష్టిర్నావశ్చెవ । దేశికా ఇతిచాష్టమః 

అంగాన్యేతాని కౌరవ్య! ప్రకాశాని బలస్యతుః 
అని చతురంగ బలములుగాక - విష్టి నావలు, చారులు, దేశికులు అను వానితో 
అష్టాంగములు చెప్పబడినవి. 

సేనాంగములుగా గాక చతురంగ బల వ్యవస్థను గూర్చి యనునపుడు 
రథ, గజ, అశ్వ, పదాతి దళములను గూర్చియే చెప్పుకొన వలసి యుండును. ఈ 
బలములు లేకుండా రాజు రాజ్యపరిపాలన సక్రమముగా జేయలేడు. ముఖ్యముగా 
యుద్ధ సమయములందివి యత్యోవశ్యకములు. ఈ చతురంగ బలవ్యవస్థ కూడ 
క్రమ పరిణామాన్ని చెందినదని చరిత్రకారుల విశ్వాసము. మొదట రథ, అశ్వ, 
కాల్చలములు యుద్ధమున ఉపయోగింపబడగా తరువాత గజముల నుపయోగించుట 
జరిగినది, ఒక కాలంలో సైన్యానికి ముందుభాగంలో రథములుంచు పద్ధతి యుండగా 
మరొక కాలంలో గజాలను ముందు నిలిపే క్రమం వచ్చింది. 


(1) రథబలము : రామాయణ కాలంనాటి చతురంగ బల వ్యవస్థలో రథబలము 
మొదటగా చెప్పదగినది. ఇవి గొప్ప శిల్బులచే నిర్మితములై దృఢమైన చక్రములు 





1. కామందకము - 19-24, 2. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం - ॥ పేజి 593 























గ్గ న్య ba 5 య 


Dongen ప రాపూరు కవులకి SOON లుగ 
గల్లి, మంచి గుట్టములచే పూన్సబడి, సుధ్వజ పతాకములతో అలంకరింపబడి, సమస్త 

యుద్ధపరికరములు అమర్చబడి యుండెడివి. రథముపై నుండి యుద్ధము చేయువాడు 

రథికునిగా, రథమును నడుపువాడు సారధిగా చెప్పబడినారు. రథస్థడగు యోధుడు 

శత్రు బలమును సులభముగా చెదరగొట్ట గలడు. సాధారణముగా రథమును గుజ్జములే 

లాగెడివి. రామాయణమున గాడిదలు, ఎద్దుల వంటి వానిచే రథములు లాగించుటయు 

కనబడును. రథమునకు వెనుక భాగమున ఒక ధ్వజము పతాకాలంకృతమై యుండును. 

భారతీయ యుద్ధ శాస్త్రమున రథస్వరూపమిట్లు చెప్పబడినది. అది ఎత్తులో పది 

. పురుషుల ప్రమాణమును, వెడల్పులో ఆటు నుండి పండ్రెండు పురుషుల ప్రమాణము 

- గల్లి యుండును. రథములలో ఆలు రకములగు భేదములు గలవు. వానిలో మూడు | 
సాంగ్రామికములుగా చెప్పదగినవి". 








bu Pre 


ఆంధ్ర కామందక ర్త రథబలము యొక్క విశిష్టతను గూర్చి ఇట 
తల్పనాడు, 
తన సేనల రక్షించుట 

యని చెదరిన గూర్చుకొనుట యరిసేనలు దా 

కొని యుండిన భేదించుట 

యును నరికట్టుటయు రథము లొనరించు పనుల. 


తన సైన్యాన్ని రక్షించుకోవడం, చెదరిన సైన్యాలను కూర్చుకోవడం, శత్రుసేనను 
ఛేదించడం యనునవి రథికుడు చేయవలసిన పనులు. 

రామాయణమున జరిగిన యుద్ధ వర్ణనలలో రావణుడు, రావణ పుత్రులు, 
రావణ సేనానాయకులు, చివరి యుద్ధమున రాముడు రథముపై నుండి యుద్ధమును 
చేసినారు. రథములను గూర్చిన విపుల వర్ణనలు రామాయణమున గలవు. అయోధ్యా 
నగరమునందలి చతురంగ బలములను వర్ణించు సందర్భమున దశరథుని రథ 
బలము గూర్చి తెల్పుచూ భాస్మర రామాణ కర్త ఈ విధంగా అంటారు. “హరి 
రథము చౌకజేసెడి గురురథములు పెక్కుగలవు”. 


షల దనన దద 
1. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం - గపేజి 598, 2. ఆంధ్రకామందకం = 8-52, 8. భాస్మ్క రా.బాల-38 


POST tn nm nana RR Rd 





పైకి దండెత్తినారు. వాల్మీకి ఖరుడధిరోహించిన రథమును 


“తతః సూర్య నికాశేన రథేన”. 

సూర్యుని వలె ప్రకాశించుచున్నట్లు వర్ణించినాడు. అతని రథము బంగారు 
ఆభరణములతోఅలంకరింపబడినది. 

“హయాన్మాంచన సన్నాహా న్రథయుక్తాం త్ససారథీన్‌”” యని వాల్మీకి 
వర్ణించినాడు. ఆ కాలమున వీరులుపయోగించు రథములు మంచి చక్రములు, మంచి 
ఇరుసు, మంచి కాడిమాను, మంచి నొగలు గల్లినవై అమ్ముల పొదులు, ధనుస్సులు 
ఈటెలు, కత్తలు, ప్రాసములు, పరిఘలు మొదలగు వానతో నిండి యుండెడివి 
అతికాయుడు అట్టి రథము నధిరోహించినట్లు వాల్మీకము వర్ణించినది. 

యుద్ధకాండమున 'రాగణుడు రామునిపైకి యుద్ధమునకు బయలుదేరు 
సందర్భమున ఆతని రథమును గూర్చి భాస్కర రామాయణ కర్త ఈ విధంగా 
వర్ణించినాడు, 

“షోడశ చక్ర సంఘటితంబును, బటుతర కోటిద్వయ ఘంటా కలితంబును, 
భల్లూక చర్మ వర్మ సమాచ్చాదిత పవనజవన తురంగ సహస్ర వాహ్యమానంబున 
గాలకేతు సమాఖ్యాక నూత నియమితంబును, రాహుశిరశ్చిహ్న కేతన త్రయ 
విరాజమానంబును, నగు మహారథంబుో, 


- రావణుని ఆ మహారథము 16 చక్రములు గలిగి రెండుకోట్ల ఘంటికలతో 
కూడినది. వాయు వేగముగా పోవు గుజ్జములను భల్లూక చర్మము కవచముగా 
కప్పబడినది. కాలకేతుడను సూతునిచే నడుపబడునది. రాహువు యొక్క శిరస్సు 
గుర్తుగా గలిగిన మూడు కేతనములచే ప్రకాశించునదై యున్నది. 


సుందరకాండలో హనుమంతు నెదిరించిన జంబుమాలి గాడిదలు కట్టిన 
రథముపై వచ్చినట్లు “రధేన ఖరయుక్తేనో. అని వాల్మీకిచే వర్ణింపబడడినది. అట్లే 
యుద్ధకాండలో ఇంద్రిజిత్తు కూడా గాడిదలు కట్టిన రథముపై వచ్చినట్లు వాల్మీకి 


1. మూ.రాాయు. 28-14, 2. మూ.రా. అరణ్య - 25-22, 3. మూ.రా.యు. - 69-26, 
4. భాస్మ్క రాయు. 1947, 5.మూ.రా. సుం, 44-8 
















ఇక న రల ఇగ ఇల ఇఇ ఛం ఇగ ఆలా 
తందాన ములటన గ 


కై 


సద కుటు రంగ 


“సమారురోహానిల తుల్యవేగం రథం ఖర (శ్రేష్ట సమాధి యుక్తం” 





యిట్లు వర్ణించినాడు. 


“శ్రేష్టమైన గాడిదలచే కట్టబడినది, వాయువేగమున పోవునట్టిది యగు 
రథము నాతడధిరోహించెను. ధూమ్రాక్షుడు తోడేలు, సింహము వంటి ముఖములు 
గల గాడిదలను పూన్చిన రథము నధిరోహించినాడు". అకంపనుని మరణానంతరం 
మహాకాయుడు “గార్థభ ప్రతతి బూనిన యరదముో*ే నే అధిరోహించినాడు. 

ఈవిధంగా రామాయణ కాలమున గుజ్జిములకు బదులు ఆ జాతికి ఆకార 
సామ్యముగల గాడిదలు రథములకు కట్టబడినవి. ఇవన్నియు రాక్షస జాతికి చెందిన 
వారి రథములకు కట్టబడుట గమనార్హము. 

రామాయణ కాలమున క్రూరమృగములను గూడ రథముల కశ్వముల 
వలె కట్టుట కలదు. ఇంద్రజిత్తు హనుమంతునిపైకి యుద్ధమునకు బయలుదేరు 
నపుడు ఆతని రథమునకు కూరమృగములు కట్టబడినట్లు వాల్మీకి ఇట్లు వర్ణించినాడు. 

“సపక్షి రాజోపమతుల్య వేగైః వ్యాళైః చతుర్భిః సిత తీవ్ర దంష్టైో 


గరుత్మంతుని వంటి వేగము గలవి. తెల్లని తీక్షణములైన దంతములు గలవి యగు 
నాలుగు క్రూరమృగములు ఇంద్రజిత్తు రథమునకు కట్టబడినాయి. ఇచ్చట “వ్యాళైః” 
అను పదమునకు వ్యాఖ్యాతలు సింహములు లేక తోడేళ్లు అని అర్ధమునిచ్చిరి. భాస్మర 
రామాయణ కర్తక్రూరమృగములని చెప్పక భయంకరాకారములు గల గుజ్జములుగనే 
ఇట్లు వర్ణించినాడు. 

“ల్రీవ దం|ప్టాముఖంబులు, గరుడ వేగంబులు గల యాభీల తురంగం 
బులంబూన్చిన యాదిత్య నిభంభగు నొక్క రథంబెక్కి”", 

ఈ గుణ్బములు భయంకరములగు కోరలతో గూడిన ముఖము గలవి. 

రామాయణమున దివ్య రథముల ప్రసక్తియు గలదు. అరణ్యకాండమున 
రావణుడు సీతాపహరణ సందర్భమున దివ్యరథము పై వచ్చినాడు. అది మాయా 


1, మూరా,యు, 78-38, 2. 1018 51-28, 3. రంగనాథ రామాయణం శే24 పేజి 
4 మూ.రొ.సుందర 48-19, 5. భాస్కరా, సుం. 409 


PINT రర యాయ Mn RR aaa Ra Ra RR 


గ్‌ గ్‌ సే గ ను హర ర్రరామాయ తమల DO) Nw rns 





మయము, దివ్యము, సువర్ణమయము, కామగమనము గలది". అదియు గాడిదల 
చేతనే కట్టబడినది. సుందరకాండలో అక్షుని రథము అనేకములగు తపస్సులచే 
సంపాదింపబడినదిగా, బంగారు వలలతో (ప్రకాశించునదిగా, చిన్న చిన్న 
పతాకములతో అలంకరింపబడినదిగా రత్నాలంకృతమై ధ్వజము గలదిగా 
మనోవేగముతో పోవు ఎనిమిది గుజ్జములచే కట్టబడినదిగా, ఎక్కడికైనా అడ్డు లేకుండా 
ప్రయాణము చేయునదిగా, సూర్యకాంతితో సమానమైన కాంతిగల గంటలు కట్టినదిగా, 
బంగారు మాలలు గలదిగా, ఆకాశమున సంచరింప గలదిగా, ఆయా స్థానము క 
అందమర్చబడిన తూణీరములు, ఎనిమిది ఖద్దములు, శక్తి, తోమరములు గలదిగా 
వాల్మీకి వర్ణించినాడు”. 

రావణునకు (బ్రహ్మదత్తమైన, సహస్ర ఖరయుక్తమైన దివ్యరథమున్నట్లు 
రామాయణమున చెప్పబడినది. అట్లే (త్రిశిరుడును తనకు “బ్రహ్మదత్తములైన శర, 
శరాసన, శక్తి కవచంబులు, సశ్వ సహస్ర యుతంబగు దివ్య రథంబులు గలవని 
అంటాడు". (ప్రహస్తునకును దివ్య రథము గలదు. 

ఇంద్రజిత్తు యుద్ధరంగమున హోమ కార్యములు చేసి పొందిన రథమును 
రంగనాథ రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు, 


అ నిరుపమంబైన, హయ చుతుష్టయముతో నతిఘోరలీల' 
నురుతర బాణాస నోజ్ఞ్వులంబగుచు, సురుచిరాలంకార శోభితంబగుచు 
సరినొప్పు సెంహార్ధచంద్ర చిహ్నముల, బరగుచు వైడూర్య భాసురంబయిన 
పడగచే నమరుచు బ్రహ్మాస్త్ర రక్షృ నడరుచునని నదృశ్యంబయి యుండు 
నట్టి యా రథమెక్కి యనికి నేగుచును, *........ 
ఆ రథము (బ్రహ్మాస్త్ర రక్ష గలది. అదృశ్యమై యుండునది. వైడూర్యములచే ప్రకాశించు 
పడగగలది. 


రాముని కొజకై ఇం(ద్రుడు మాతలి ద్వారా పంపిన ఇం[ద్రరథ 
సౌందర్యమును భాస్మర రామాయణ కర్త మనోహరముగా వర్ణించినాడు. 


1. మూ.రౌ, అరణ్య. 49-19, 2. మూ.రా.సుం. 47-4 నుండి 6 శ్లో॥!., 3. భాస్కరా యు 983 
4. మూ.రాయు. 57-25, 5. రంగనాథ రామాయణం, యుద్ధకాండ 393 పేజి 


EIN 


స ttf oo ళా సఖి ॥ ఇ లే గో గ ( జే ఇ. ట్ట ' మి 
య్‌ | గ Nyse ఇన “| న rg జో త wg ఈ sy నాతి స్య! చ పే ఆ కి గ బన్ని Ww తట ల. స లో ' 


సీ; _ కింకిజీ మాలికా రుంకార ముఖరంబు 

సురుచిర నవరత్న శోభితంబు 

తటిదుజ్వలోచ్చ కేతన దండ సహితంబు 

గురుతర వైడూర్య కూబరంబు 

జలజలోచన చక్ర చక్ర సన్నద్ధంబు 

నక్షత్ర సంకలి తాక్ష యుగము 

దుస్ఫహానిలవేగ తురగోహ్య మానంబు 

తరుణార్శ బింబ సుందరమునగుచు 

విమల వ(జకల్ప కమనీయ కంకట 

దివ్యచాప తూణ దీప్త శస్త్ర 

సహితమైన రథము జవమున గొని వచ్చి 

మొనసి రామచంద్రు మైల మెజయ'” 
ఆ రథము బంగారు మయమైనది. వందలాది గంటలతో సువర్ణాభరణములతో 
సలంకృతమైనది. తెల్లని వింజామరలతో ప్రకాశించుచు ఆకుపచ్చరంగు గల గుజ్జములు 
పూన్సబడినది. దివ్య చాప తూణములతో గూడినది. వైథూర్య మయమైన నొగలు 
గలదిగా వర్ణింపబడినది. 
(11) గజ బలము : రథబలము తరువాత యుద్ధ సమయములందు ప్రముఖ స్థానము 
వహించునది గజబలము. రాజులందజు గజబలాన్ని పోషించినట్టి వారే. 


“దండయాత్రలలో ముందు నడచుట, వనదుర్లముల జొచ్చుట, తెరువులు 
లేనిచో తెరువులు బెట్టుట, కొలనులు, నదులు మొదలగు వాని లోతు తెలుసుకొనుట, 
బలములను నీటినుండి దాటించుట, కోటల వాకిళ్లను 'కూల్చుట, సంఘటితమగు 
సేనను భగ్నము చేయుట, ప్రాకారములను పగుల గొట్టుట, సరుకులు మోయుట 
మొదలగునవి” ఏనుగులు చేయవలసిన పనులుగా ఆంధ్ర కామందకము పేర్కొన్నది”. 

అర్థశాగ్రము గజముల ప్రక్రియను గూర్చి చక్కగా తెల్చినది. భారత 
దేశమున గజశిక్ష హస్తి శాస్త్రము అను శాస్తములవతరించి గజబల విధానమునకు 





1. భాస్కరాయు, 2025, 2. ఆంధ్ర కామందకము - 8-54 











దోహదము చేసినవి. గజములలో “భద్రో మంద్రో మృగో మిశ్రశ్చతస్రో జాతయోగజే” 
అని నాలుగు జూతులున్నట్లు అర్థశాస్త్రము పేర్కొన్నది". హలాయుధ (గంధము మూడు 
. జాత్తుఖ ఏనుగుబనే దెల్పినది*. 


తేనెరంగు గలిగి బలమైన దంతాలు, గుండ్రని లావైన శరీరం, అందమైన 
ముఖం మంచి అవయవ సౌష్టవం గల్లినది భద్రజాతి ఎనుగుగాను. 

లావైన పొట్టగలిగి, సింహనేత్రముల వంటి నేత్రములుగల్లి, దళసరి 
శరీరము, కంఠము, తుండము గలిగి మధ్యరకపు అవయవ సౌష్టవం గల పొడవైన 
దేహముగల ఏనుగు మంద్రజాతికి చెందినదిగాను, 

సన్నని కుజువైన గొంతు, దంతాలు, చెవులు, తుండము గలిగి, పెద్దపండ్లు 
అతిసన్నని పెదవులు, పొట్టి లింగావయవములు గల ఏనుగు మృగజాతికి చెందినది. 
గాను “వైజయంతి” తెల్పినట్లు గోవిందరాజీయ వ్యాఖ్యయందు గలదు”. 


దీనినిబట్టి గజశాస్త్రము ఆ కాలమున ఎంత అభివృద్ధి చెందినది తెలియును. 


రామాయణమున పైన తెల్సిన మూడు విధములేగాక నాలుగు రకముల 
మిశ్ర తరగతి ఏనుగులును జెప్పబడినవి. అయోధ్యానగరమున గల ఏనుగులను 
గూర్చి వర్ణించుచూ 'వాల్మీకి ఈ విధముగా పేర్మొనినాడు. 

“భదై ర్మందై ర్మృగౌశ్రైవ 

భద్రమంద్ర మృగౌ స్తథా 

భద్ర మంద ర్భ[ద్రమృగౌ 

ర్మృగమందైశ్చ సాపురే 

నిత్యమతైః సదా పూర్ణా 

నాగై రచల సన్నిభైః*ో 
ఎల్లప్పుడు మదించిన కొండలవంటి భద్రములు, మంద్రములు, మృగములు అనే 
మూడు జాతులకు చెందిన ఏనుగులేగాక భద్ర మంద్రములు, భద్ర మృగములు, 


1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 1! పేజి 595, * భద్రో మంద్ర మృగచ్చేతి విజ్హేయాస్త్రి విధ్ధాగజాః 
2. గోవింద రాజీయం -బ బాల, పేజి 187, 3. మూ.రా.బొల, 6-25 











ము 


TTT OORT 
మృగమంద్రములు, భద్ర మంద్రమృగములు అను నాలుగు రకముల మిశ్రజాతి 
ఏనుగులు ఆ పట్టణమున గలవని దాని భావము. 


ఆ కాలమున వింధ్య పర్వతమున పుట్టినవి, కూమాలయములందు 
పుట్టినవి. తూర్పు దిక్కున పుట్టిన ఐరావత కులమునకు చెందినవి, ఆగ్నేయ దిశ 
యందుగల అంజనయను దిగ్గజపు జాతిలో పుట్టినవి, దక్షిణ దిశయందు గల 
వామనమను దిగ్గజపు జాతిలో పుట్టినవి యగు ఏనుగులు అయోధ్యాధిపతి గజబలమున 
నున్నట్లు వాల్మీకము వర్ణించినది'. 

అట్లే రావణుని గజబలమును గూర్చిన విషయము సుందరకాండ యందు 
చెప్పబడినది. హనుమంతుడు లంకలో (ప్రవేశించి సీతాన్వేషణ జేయుచున్న 
సందర్భమున రావణుని చతురంగ బలములను చూచినాడు. ఆ సందర్భమున 
రావణుని గజబలమును గూర్చి వాల్మీకి ఈ విధముగా వర్ణించినాడు. 


“క్సులీనన్‌ రూపసంపన్నాన్‌ గజాన్సరగజా రుజాన్‌ 

నిష్టితాన్‌ గజశిక్షాయా మైరావత సమాన్యుధి 

క్షరతశ్చ యధామేఘన్‌ స్రవతశ్చ యథాగిరీన్‌ 

మెఘస్తనిత నిర్జోషాన్‌ దుర్ధర్నాన్‌ సమరే పరైః? 
ఆ ఏనుగులు మంచి జాతికి చెందినవి, చక్కని శిక్షణ పొందినవై ఐరావతముతో 
సమానమైనవి. యుద్ధమున శత్రు సైన్యములను సంహరింపగలవి. మదధారలను 
స్రవించుచు వర్షించు మేఘముల వలె నున్నవి, ఉరుముల వంటి ఘీంకారములు 
గలవి. 





హరిహర చతురంగము గజములలోను (బ్రాహ్మణాది వర్ణములున్నట్లు 
దెల్సినది. * 

యుద్ధములందుపయోగించు గజములకు శక్షణ నిచ్చెడి వారు. అది అనేక 
విధములుగా నుండును. 
( ఉపస్థానము ; కంచెలు, మిట్టలు దాటుట 
(1) సంవర్తనము : కూర్చ్భుండుట, గుంటలు, వల్లములు దాటుట. 
1 1bid.... 6-24, 2. మూ,రా,సుం, 6-82, 38. beg ER ERE 


విద్వాకోశం, ||| పేజీ 595 
దన క వి వో ల బళ అన న అ జో అయోల) ్యు ల స లల pg eg 




















PAD SASSER SNS 
శై సంర ఆహారు మురలో ని యర్ణపర్ధతులు 





(iD  సంయానము ; సమ, వక రీతులలో పోవుట. 
(i) వధా వధము 1 యుద్ధభూమి యందు గుజ్జములను, బంటులను 
కాలితో త్రొక్కుట. 


(౪) హస్తి యుద్ధము. : మరొక ఏనుగుతో పోరాటము చేయుట. 
(౪) నాగరాయణము : పట్టణ ద్వారములను, భవనములను కూలద్రోయుట. 
(౪1) సాంగ్రామికము : యుద్ధమునందు పాల్గొనుట. 


మొదలగునవి గజశిక్షణ యందలి భాగములు. 


గజ బలమును జలస్థల (ప్రదేశములలోగాని, దుర్గారణ్య (ప్రదేశములలో 
గాని, సమవిషమ (ప్రదేశములలోగాని ఉపయోగించి జయమును సాధింప వచ్చును] 

మదధారలను (ప్రవించు ఏనుగులు శ్రేష్టమైనవిగా చెప్పదగినవి. అయోధ్యా 
నగరమునందలి ఏనుగులను భాస్మర రామాయణ కర్త ఈ విధంగా వర్ణించాడు. 
చ॥ తరళిత దంతకాంతి సముదంచిత బృంహిత నీలదేహముల్‌ 

పరగ దటిల్లతా స్తనిత భాసుర వారిధరంబులోయనన్‌ 

బొరి బొరి నేనుగుల్‌ దిరిగి పుష్కర శీకర దాన ధారల 

ప్పురమున బెల్లుగా గురియు భూతలమంతయుం బంకిలంబుగన్‌” 


దంత కాంతులతో (ప్రకాశించు నల్లని శరీరములు గలిగి మెణుపులతో గూడిన మేఘము 
లో యన్నట్లున్న ఆ పట్టణమందలి ఏనుగులు తమ మదధారలతో భూమండలము 
నంతను బురదగా చేయుచున్న వని దాని భావము. 

ఈ కాలంనాటి వీరులు భయంకరమైన ఏనుగులను గూడ అంకుశముతో 
తమకు లొంగునట్లుగా చేసుకొనగలరు. యూపాక్షుడు యుద్ధమునకు బయలుదేరుటను 
ఖాస్మర రామాయణకర్త ఇట్లు వర్ణించినాడు. 
తీ గీ; నడపు గోపంబు గల కొండనాగ గలిత 

దానని ర్హరార్ధంబగు తన గజంబు 

లిలనంకుశాహతి గెరలించుచున్న 

వాడు యూపాక్షుడనువాడు వసుమతీశి 


1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 111 పేజి 595, 2. భాస్కరా.బొ. 86, 3.భౌన్మర. రా.యు. 796 











యగు ఏనుగును అంకుశముతో యూపాక్షుడు తోలుకొని వచ్చుట ఇందు చెప్పబడినది. 


యుద్ధములలో నుపయోగించు ఏనుగులకు పేర్లు పెట్టు ఆచారము కూడ 
ఆనాడున్నట్లు తెలియును, మహోదరుడు “సుదర్శమను” పేరుగల ఏనుగుపై నెక్కి 
యుద్ధమున కేగినాడు'", 


ఆ కాలంలో రాజులు గజ సైన్యములను ఉత్పత్తిచేయు 'నాగవనము” 
లను జాగ్రత్తగా కాపాడుచుండెడివారు. అయోధ్యకాండలో రాముడు భరతుని కుశల 
ప్రవ్నలడుగు సందర్భమున వాల్మీకి యీ విషయమును దెల్పినాడు. 

“కచ్చిన్నాగవనం గుప్తం, కచ్చిత్తే సంతిధేనుకాః 

కచ్చిన్నగణికాశ్వానాం, కుంజరాణాం చ తృహప్యసి” 
నాగవనము చక్కగా రక్షింపబడుచున్నదా! అంతేగాక ఏనుగులను పట్టుటకు 
సాధనములుగా నుపయోగించు ఆడ ఏనుగులను, గుజ్జములను, మగ ఏనుగులను 
సాధించుటలో తృప్తి చెందవుగదా యని దాని భావము. 


“దేనుకాకి అనగా గజగ్రహణ సాధన భూతములైన ఆడ ఏనుగులు, 
వం బట్టి మగ ఏనుగులను పట్టుటకు ఆడ ఏనుగుల నుపయోగింతురని తెలియును. 


(110 అశ్వబలము : చతురంగ బలములలో గజబలము తరువాత చెప్పదగినది 
అశ్వబలము. అశ్వములు రథములకు కట్టుటకేగాక వీరులు యుద్ధమునకు 
వెళ్లునపుడధిరోహించుటకు నుపయోగించెడి వారు. ఈ విధముగా రౌతులచే 
నధిరోహింపబడిన అశ్వబలమే చతురంగ బలములలో నొకటియైనది. 


కౌటిల్యుడు అశ్వదళము చేయవలసిన పనులను వివరించాడు. అవి 1.. 
తగిన విడిది ప్రదేశములను శోధించుట, 2. విషమము గాని (ప్రదేశములు, నీటిని, 
రేవును, గాలిని, వేడిని గుర్తించుట, 8 శత్రువులను తరుముట, 4. దెబ్బకొట్టుట, 5. 
శత్రు సైన్యమున ప్రవేశించి చెల్లాచెదరు చేయుట, 6. కోశమునుగాని, రాజకుమారుని 
గాని తప్పించి తీసుకొని పోవుట, 7. వెనుక భాగమందును. కోనలందును శత్రువుల పై 
బడుట యనునవి చెప్పదగినవి. 


mm కా mm” 
1. మూ.రొ.యు. 69-20, 2. మూ.రో, అయో, 100-50 


POV ttn man Ran ana RRR 





ఫం ఇనా రక ఇకా ళ గ ఇ ఇల! 
రర సను యలు 


ress 
ల ఆంధ్ర కామందక కర్త కూడ 'అశ్వబలము వలన గలుగు ఉపయోగముల 
నిట్లు దెట్బినారు. 
సీ॥1. - .. ..కొండల దండ దిక్కుల మార్గములు యందు 
విమతుల మూకల వెదకుటయును 
ధాన్యాదులను మిత్రతతుల రాజేయుట 
మేగంపు పనులు గావించుటయును 
పరుల వెంటాడుచు తిరుగుచో విజఖుగుట 
వితిగియు గ్రమ్మణ వెంటబడుట'... 


కొండ ప్రాంతములలో శత్రసేనలను వెదకి వెంటాడుట, ధాన్యాదులను మోయుట 
మిత్రులను చేరవేయుట శీమ్రమైన పనులను నెబవేర్చుట శత్రువులకు చిక్కకుండా 
పారిపోవుట మొదలగు పనులను అశ్వబలము నిర్వర్తించును. 


గుజ్జములలో (శ్రేష్టమైనవానిని వాల్మీకము దెల్చినది. అయోధ్యా నగరము 
నందలి గుజ్జములను ఇట్లు వర్ణించినాడు. 

“కాంభోజ విషయే జాతైః బాహ్లికైశ్చు హయోత్తమైః 

వనాయుజైర్న దీజైశ్చ! పూర్ణా హరి హయోత్తమై।$** 
కాంభోజ దేశమున పుట్టినవి, బాహ్లిక దేశమున జన్మించినవి, వనాయు దేశము 


జన్మించినవి, సింధు దేశమున పుట్టినవి, ఇంద్రుని ఉచ్చైశవము వంటివి యగు 
(శేష్టమైన గుజ్జములతో అయోధ్యా నగరము నిండియున్నదని భావము. 


పైన దెల్పిన ఆయా దేశములందలి గుజ్జములు శ్రేష్టమైనవిగా చెప్పదగినవి. 


(శ్రేష్టమైన అశ్వములకు ఐదు విధములగు గతులున్నవి. అవి 1. 
ఆస్కంధితము, 2. ధౌరితకము, ౩. రేచితం, 4. వల్దితం, 5 ఫ్లతం. 


1. ఆస్మంధితము ...- అతివేగంగా. కాకుండా. అతిమందంగా కాకుండా మధ్య 
రకంగా పరుగెత్తే ధార. 


1. ఆంధ్ర కోామందకం - 8-53, 2 మూ.రొ, బాల. 6-22 











3. రేచితం - వంకర లేకుండా వేగంగా పోయే ధార 

4. వల్గితం - వేగంగా విడువబడి మీదికి కాళ్లు కదలించుచు పరుగెత్తు 
ధార 

5. ఫ్లతం - ఒకే వేగంతో దూరమంతయు పరుగెత్తు ధార. 


అయోధ్యా నగరమునందలి గుజ్బములు ఈ ఐదు విధములగు ధారలతోను 
ప్రసిద్ధమైనట్టివిగా భాస్మర రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
చ జవమున భంజళిన్‌ మురళి జౌకమునన్‌ నడనైదుధారలన్‌ 

వివిధ విచిత్ర వల్లన వివేకముల్లన్‌ బొలపంబునన్‌ శుభ 

(ధువముల దూరభావముల రూపబలంబుల రూఢికక్కియా 

హవ జయశీలముల్‌ గలుగు నశ్వము లెన్నగం బెక్కులప్పురిన్‌' 


వేగము గల్లినవి. భంజలళి, మురళి, చౌకము వంటి గతిఖేదము లందును, ఐదు 
ధారలందును చిత్రముగా దుముకుట మొదలగు వానియందు నేర్చు గలిగి, మంచి 
రూపమును, అధిక బలమును గలిగి ప్రసిద్ధి చెంది, విజయమును గల్లీంచునట్టి 
అశ్వములు ఆ పట్టణమున అనేకములు గలవు. 


అశ్వశాలాధ్యక్షులను “సాహిణి” లంటారు. (ప్రాచీన కావ్యములందు అశ్వ 
ములతోబాటు యుద్ధభూమియందు వాటిపై స్వారీ చేయు వీరులు వర్ణింపబడినారు. 
రావణునితోపాటు యుద్దానికి బయలుదేరిన వీరులను విభీషణుడు వర్ణించు 
సందర్భమున “పిశాచరాజు”ను గూర్చి తెల్పుటను భాస్మరరామాయణ కర్త ఈ విధముగా 
తెలిపినాడు. 


తే| గీ; సంజ మొగులు నిద్దంపుం గెంజాయ మేను 
గలుగు తురగ రత్నము చిత్రగతుల మెజియ 
వడి మహాశని వడువున వచ్చునన్ని 


శాత కుంతహస్తుండు పిశాచరాజు 


1. భాస్మరా.బా. 37, 2. భాస్క రాయు. 800 











స్టమైన 
గుణ్బిముపై విశాచరాజు పదునైన కుంతమను ఆయుధమును బట్టుకొని 
బయలుదేరినాడు. అట్లే రావణ పుత్రుడు నరాంతకుడును తెల్లని గుజ్జముపై నెక్కి 
అంగదు నెదర్చినాడు. ఆ భయంకర యుద్ధమున గుజ్జములు నేలకూలుటను రంగనాథ 


రామాయణ కర్త ఈ విధముగా చక్కగా వర్ణించినాడు. 


“ఎక్కిన రౌతుల నిటునటుబడగ, లెక్కసేయక కరాళించు గుజ్జములు 

పక్కణ లూడంగ బజిచు గుజ్టములు, దిక్కులు సుడివడ దిరుగు గుజ్జిములు 
కీలెడలిన క్రియగెడయు గుజ్జములు, కూలికాళ్లను దన్నుకొనెడి గుజ్జములు 
వికలంబులై పోరు విచ్చుగుజ్జములు, నొకరూపు నేర్చడకుండు గుజ్జిములు* 


ఇందు గుజ్జములపై కూర్చొను రౌతు జీనును పజచుకొనుట చెప్పబడినది. 
ముప్పదిరెండు అంగుళముల ముఖము, ముఖమునకు ఐదు రెట్లు పొడవు 
నూరు అంగుళముల చుట్టుకొలత ఉన్న గుజ్బము ఉత్తమమైనదని కౌటిల్యుడు 
తెల్ప్సినాడు?. 
(శ్రేష్టమైన గుజ్టాలను ఉత్తమములైన యోధులకె అప్పగించడం 
జరుగుతుంది. వాటికి తగిన శిక్షణ నిస్తారు. 


(1౪) పదాతిదళం : సేనా విభాగంలో పదాతిదళం పెద్దదిగా ఉండును. రినినే 
కాల్చ్బలమని అందురు. పదాతిదళం అధికంగానున్న సేనకే అపారమైన శక్తి ఉంటుంది. 
“సర్వదేశ కాలములయందును ఆయుధములను ధరించుట, సైనిక వ్యాయామము 
పదాతులకు ముఖ్య కార్యాొలని కౌటిల్యుడు పేర్కొనినాడు. శిబిరములను, 
మార్గములను, సేతువులను, కూపములను, తీర్ధములను శోధించుట, యంత్రములను 
ఆయుధములను, గుడారములను నిర్మించుట కవసరమగు ఉపకరణములు 
మోయుట, గాయపడిన వారిని సురక్షిత న్థానానికి చేర్చుట మొదలగునవి పదాతి 
దళం చేయవలసిన పనులు. బలవంతులు, సత్వసంపన్నులు, మర్మజ్ఞులు 
సూక్ష్మవేదులు, యుద్ధభూమి విభాగజ్ఞాలునగు పదాతులు లభించుట దుర్లభమని 
యుద్ధ శాస్త్రము తెల్పుచున్నది. 


1. రంగ. రాయు, 367 పేజి, * పక్మెల - గుజ్జముపై వేయబడిన జీను. 
2. అర్ధశాస్త్రం - పేజి 18, 8. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశము - 111 పేజి 597 











గ BOR హమారా ననన మం. 
in (J క్‌; I 
భ్‌, పో Aan కే As ఆలో Fh 
CE 





అయోధ్యా నగరము నందలి పదాతి దళమును గూర్చి భాస్మర రామాయణ కర్త ఈ 
విధముగా వర్ణించినాడు. 


చ॥। కులగురులెత్తనైన వడింగుంభిని (గుంగగం ద్రొక్కనైన వా 

రుల గలపంగనైన జము దుప్పలు దూలగం దోలనైనది 

గ్వలయ మదేభ కుంభములు ప్రక్కలు సేయగనైన జాలు దో 

రృలముల గెల్తురాజిం బరిపంథుల నందుల వీరసద్భటులో 
అయోధ్యా నగర మందలి వీరభటులు కులపర్వతములెత్తగల్లినట్టి, భూమిని (కుంగి 
పోవునట్లు చేయగల్లినట్టి, యముని కూడ చలింపజేయ గల్గినట్టి, దిగజముల కుంభ 
స్థలములు పగులకొట్ట గల్లినట్టి భుజబలము గలవారై శత్రువులను యుద్ధమున 
జయింపగలవారు. 

వాల్మీకి మహర్షి అయోధ్యానగరవు పదాతి దళములను మరికొంత 
విశేషముగా వర్ణించినాడు. 

“యోధనామగ్ని కల్పానాం, పేశలానా మమర్చిణామ్‌ 

సంపూర్జాకృత విద్యానాం, గుహాకేసరిణామివ* 
అధిక శౌర్యముచె అగ్నితోసమానులు, కుటిలత్వము లేనివారు, పరాభవము సహింపని 
వారు, శస్త్ర విద్యలు బాగుగా నేర్చినవారు నగు భటులతో ఆ అయోధ్య సింహములతో 
గుహవలె పరిపూర్ణమైయుండెను. 

రాక్షస సేవకు సంబంధించిన పదాతి దళముల విశేష వర్ణనయు కుంభ 
కర్ణుడు యుద్ధమునకు బయలుదేరు సందర్భమున వాల్మీకమున యిట్లు గలదు. 


“పదాతయశ్చ బహవో మహానాదా మహాబలాః 
అన్వయూ రాక్షసా భీమా భీమాక్షా శృస్త పాణయః 
రక్తాక్షా స్సు మహాకాయా నీలాంజన చయోపమా ః 
శూలాసుద్యమ్య ఖడ్గాంశ్చ నిశితాంశ్చ పరశ్వథాన్‌ 
బహువ్యామాంశ్చ పరిఘాన్‌ గదాంశ్చ ముసలాని చ 
తాలస్మంధాంశ్చ విపులాన్‌ క్షేపణీయాన్‌ దురాసదాన్‌ 





1 భౌస్మ రా,బొల - 89, 2. మూ.రా.బొల - 21, శ. మూ.రొ.యు. 65-38 నుండి 40 శ్లో! 















రారు 
క సంర హార ములలో నలంద వరకు, 


మహాబలవంతులు, 'భయంకరాకారులు, భీకర నేత్రులు, ఎజ్జిని కన్నులుగలవారు, 
పెద్ద శరీరములు గలవారు, నల్లనికాటుక రాశులవంటి వారు నగు పదాతులైన 
రాక్షసులు వాడికత్తులను, గొడ్డళ్లను, పొడవైన పరిఘలను, గదలను, ముసలములను, 
తాటిచెట్లను తీసుకొని పెద్ద ధ్వని చేయుచు కుంభకర్ణుని వెంట వెళ్లినారు. 


రావణుని చతురంగ బలవర్ణనమును భాస్మర రామాయణకర్త ఈ విధముగా 





చేసినాడు. 
సీ! ' ధీర సత్త్వంబుల దిగ్గజంబులకైన 
సిగ్గు పుట్టించెడి సింధురములు - 
గతివిశేషంబుల శతమఖుతురగంబు 
దలవంపజేయు సైంధవ గణంబు 
చటుల జవంబున చండభానుని తేరు 
సరకుసేయని మహాస్యందనములు 
భూరి పరాక్రమంబున సింహముల తెంపు 
కలిమిమెచ్చని యట్టి కాల్చ్బలంబు] 
లక్ష్మణుడు ఇం(ద్రజిత్తు నెదిరించుటకై నికుంభిలకు వెళ్లిన సందర్భమున ఈ విధమగు 
చతురంగ బలముల నాతడు చూచుట జరిగినది. 
(౪) ఇతరములు : చతురంగ బల వ్యవస్థ సాధారణము కాగా రామాయణము 
మరికొన్ని విశేష విషయములను వర్ణించినది. 
కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరు సందర్భమున చతురంగ 
బలములతోపాటు రాక్షసులు, ఇతర జంతువుల నధిరోహించి వెళ్లుటను వాల్మీకి ఈ 
విధముగా వర్ణించినాడు. 
_సర్పెః ఉగ(పైః ఖర్తెః అశ్రైః సింహ ద్విప మృగద్విజైః 
అనుజగ్ముశ్చ తం ఘోరం కుంభకర్ణం మహాబలమ్‌?. 
కొందు సర్పములను, ఒంటెలను, గాడిదలను, అశ్వములను, సింహములను 





1. భాస్కరా,యు. 1323, 2. మూ,రా.యు. 65-36 











సర్పములను, ఒంటెలను, సింహములను, లేళ్లను, పక్షులను అధిరోహించుట విశేషము. 
సర్పములు, లేళ్లు, పక్షులలో పెద్ద శరీరములుగల వానిపై వారు వెళ్లుట జరిగి 
యుండును. అంతేగాక వానరులను భయభ్రాంతులను చేయుటకును వారట్లు చేసి 


యుండవచ్చును. 

అట్లే వజ్రదంమప్రుడు యుద్దానికి బయలుదేరునపుడు అతని వెంట ఒంటెల 
సైన్యము, గాడిదల సైన్యము వెళ్లుటను వాల్మీకి వర్ణించినాడు. 

“నాగై రశ్ర్వైః ఖరై రుషైః సంయుక్తస్సు సమాహితః అని చెప్పబడినది. 

అట్లే క్రిశిరుడు యుద్ధమునకు బయలుదేరునపుడు వృషభము నెక్కి 
వెళ్లుటను వాల్మీకమిట్లు వర్ణించినది. 

“యకశ్షైష శూలం నిశితంప్రగృహ్య । విద్యుత్త్రృభాం కింకర.- వజవేగం 

వృషేంద్ర మాస్థాయ గిరటైేరాశ |! మాయాతి యోసొత్రిశిరాయశస్వీ” 
త్రిశిరుడు సింహమునెక్కి యుద్ధమునకు వెళ్లినట్లు గోన బుద్దారెడ్డి ఈ విధంగా 
వర్ణించినాడు. 
ద్వి! మిక్కిలి కడిమిమై మెఅసి సింహంబు 

నెక్మికూలంబు పట్టి యేతెంచువాడు 

అనిమీద వేడుక నలరిన వాడు 

దినకరకులనాధ త్రిశిరుడన్నాడు" 
రామలక్ష్మణులు హనుమంతుని, అంగదుని అధిరోహించి యుద్ధము చేయుటను 
రామాయణము వర్ణించినది. 
3.1.3. సైనిక గణన : వాసర సైన్యమునకు సంబంధించి మూల బలమును 
వివరించునవుడే లెక్కలకందని నంఖ్యామానము చెప్పబడినది. మిగిలిన 
సందర్భములలో సైనిక గణనము “అక్షౌహిణీ” పదముచే చెప్పబడినది. విశ్వామిత్రుడు 
“అక్షౌహిణీ రథ సేనాధ్యక్షుడ” ని భాస్మర రామాయణము చెప్పినది. *. 

అక్షౌహిణీ పదము రామాయణమున అనేకచోట్ల ప్రయోగింపబడినది. 





1. మూ,రాాయు., 58-5, 2. ibid 59-19, 3. రంగ.రాాయు, 336 పేజి, 4 భాస్కరా.బాల + 566 వద్యం 














మా 


ers నత 


అంగదుడు రాయబాద సందర్భమున రాక్షసుల బారినుండి తప్పించుకొనిన తర్వాత 
రాక్షసులు సముద్రతీరమున విడిసిన వాసర సైన్యములను చూచుటను వాల్మీకి ఇట్లు 
వర్ణించినాడు. 


“తేషా మక్షాహిణీ శతం సమవేక్ష్య వనౌకసామ్‌ 

లంకాము పనివిష్టానాం సాగరంచాతి వర్తతామ్‌ 

రాక్షసా విస్మయం జగ్ముః ............ ' 
లంకలో విడిసిన, సముద్ర తీరముననున్న నూరు అక్షౌహిణుల వాసర సేనను చూచి 
రాక్షసులు ఆశ్చర్యపడిరి. దీనినే గోన బుద్దారెడ్డి “వేయి లక్షలు కోటాను కోటు 
లక్షౌహిణులు” అంటాడు”. 

విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి రామలక్ష్మణులను పంపుమని 
కోరినపుడు అందుల కిష్టపడని దశరథుడు తాను “అక్షౌహిణీ సామంతుల నీక్షణమ 
గొనుచు వేగమే వచ్చెద” ననుటను భాస్మర రామాయణం తెల్సింది”. 





ఈ విధంగా “అక్షాహిజీ” పదం రామాయణ కాలం నాటినే ప్రసిద్ధమై 
యున్నది. 


కట) అ 


వా మాకా బాబాగా కాలాన వాక్యాలలో గయకు అనల పవ ్రననన మోక గానాలు గాకా వకసన యని చాను గానా నాకా భాాగాయ నాపి భనగ ననగా నినా. [0 == కాకాను నున్నను TART. TTT నానన నానన నమన ITIL RITA: 


1. మూ.రొ,యు. 41-95, 96, 2, రంగ. రాయు. - 307 పేజి, 3. భాస్కరా, బాల 199 


క్యా టం కోకో నంట ఖాన లన బున బున లో క PI PPP డోసు ATP tt Ta AAP Patt 
శ తర లో ల లోలా లా పత సుక కొ లోక కో తోక లో ప కో ల తక లో కలలా తొ కరాలు 






&1. వ్యూహము - వ్యూహనిర్మాణావశ్యకత : 

యుద్ధమున చతురంగ బలములను నడుపుటకు అనుసరించు 
విధానమును వ్యూహమందురు. వ్యూహ పదము వ్యూఢముగాగూడ కొన్నిచోట్ల 
'ప్రయోగింపబడుట గలదు. చతుర్విధ సేనాంగములను యుద్ధమునందు తంత్ర దృష్ట్యా 
వివిధాకారములతో విన్యాస మొనర్భ్చుటయే వ్యూహమని సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము 
నిర్వచించినది", శ్రీఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ మహాభారత ద్రోణపర్వ పీఠకలో 
వ్యూహమును గూర్చి తెల్పుతూ “బలమును చక్కగా అమర్చి తక్కువ సైన్యములతో 
ఎక్కువ యుద్ధశక్తిని కలిగించి శత్రు నిర్మూలనము చేయుటయే సుశిక్షిత యుద్ధ 
విధానమని, దాననే వ్యూహమందురని తెల్పియున్నారు*. వారే కొందజు విశేషముగా 
ఆలోచించి చేయు సైన్య రచనగా నిర్వచించినట్లును తెల్పియున్నారు. ఒక రాజు 
శత్రురాజుపై దాడి చేయుటకుగాని, రెండవ రాజు ఆత్మరక్షణ చేసుకొనుటకుగాని, 
సందర్భమును బట్టి భిన్న రీతులుగా వ్యూహములు నిర్మించుకొనవలసి యుండును. 
దాడికుపకరించు వ్యూహమును విగ్రహమనియు, ఆత్మరక్షణ రూపమగు దానిని 
ఆసనమనియు వ్యవహరింతురు. రామాయణ యుద్ధమున రాముడు దండెత్తిన 
వొడుకాగాా రావణుడు ఆత్మరక్షణ గావించుకొనిన వాదు. 


4.1.1. వ్యూహ నిర్మాణ ఆవశ్యకత : 


అల్బ సంఖ్యాకమైన సైన్యం గలవారు ఆ బలాన్ని గరిష్ట ప్రయోజనవంతంగా 
ప్రయోగించుటలోనే వ్యూహ భావన ఏర్పడింది. యుద్ధ యుక్తినుండే సంరక్షిత విక్రమ 
విధానమనబడే వ్యూహం పరిణమించింది. వ్యూహ నిర్మాణము వలన శత్రువుల 
యొక్క శక్తిని, కాలమును వృధా చేయుటకు అవకాశము గల్నును. సైన్యాన్ని 
పొందుపుగాను, శక్తివంతంగాను (ప్రయోగించడానికే వ్యూహాలు ఏర్పడినాయి. 
నిర్మాణాత్మకమైన వ్యూహము లేకుండా ముఖాముఖీ దొమ్మి యుద్దానికి దిగడం వలన 
రాజు అధికంగా నష్టమును పొందుతాడు. భుక్తికోసం సైన్యంల్లో భేఖ్టీన్లుస్టాన్లూన్య 
BOER PN 





ల కవు నినన న్స 2 కా క అ | = ల = అననా నానా నినకకకముాననననాానా నాననా 





Sr og స |. a “hy 


Er RE 
3. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశము - VIపేజి 2" * 


గ్‌ ఇ 
+ 





కాదు. 


శ 1.2, “వ్యూహ” పదమునకు గల నిర్వచనములు : 

(i) “వ్యూహస్తు కల విన్యాసం” - అని అమరకోశం తెల్పినది. విశిష్టమైన 
సేనా విన్యాస పద్ధతి వ్యూహంగా చెప్పబడింది “బలవిన్యాసరంి అనగా సెనను ఒడ్డడం. 

(1) “వ్యూహ్యతే రచ్యతే ఇతి వ్యూహ” - అనగా రచింపబడునది. 

(11) మరొక వ్యుత్పత్తి “విశేషేణ ఊవ్యాతే ఇతివ్యూహః ఊహావితర్శే అంటే 
విశేషంగా ఆలోచింపబడునది. విశేషమైన ఆలోచన చీసియే సేనా నాయకుడు 
చతురంగ బలములను 'యథా స్థానంలో ఉంచుతాడు. కాబట్టి దీనిని విశేషమైన 
ఊహా ఫలితంగా చెప్పినారు. 

(1౧ ఈ వ్యూహ రచనను పాశ్చాత్యులు “మిలిటరీ టాక్టిక్స్‌” అంటారు. 
ఆంగ్ల విజ్ఞాన సర్వస్వం Military Tactics గుతించి ఇట్లు పెర్చొంది. 

"Tactics of Smaller Units or of a single combat arm, is called 


minor tactics. Tactics of large force is termed grand tactics. Tactical! 
mobility is the ability to more rapidly from one part of a battle field to 
another... In any particular military operation the choice of tactics will! 
be influenced by a number of factors. These include the commanders 
mission the forces and weapons avoilable to him, the terrain over 
which he must operate, the enemy's strength and dispositions and 
the wether......" 


వ్యూహాలకు తజచుగా పశు పక్ష్యాదుల యొక్క విశిష్ట వస్తుల యొక్క 
పేర్లు ఉంచడం కనిపిస్తుంది. 
(iv) ధనుర్వేదం వ్యూహ రచన గూర్చి ఈ విధంగా తెల్సింది. 
“ముఖే రధాగజాః పృష్టే తత్పృష్టేచ పదాతయః 
పార్వ యోస్తు హయాః కార్యః వ్యూహస్సాయం విధిస్మృతః 
అద్ధచంద్రంచ చక్రంచ శకటం మకరం తథా 
కమలం ్రేణికా గుల్మం వ్యూహోనేవ ప్రకల్పయేత్‌” 


1. ప్రాచీనాం[డ్ర కావ్యాలు - రాజనీతి - పేజి 204 











వ్యూహ ముఖమున రథములు, వాని వెనుక గజములు, వాని వెనుక పదాతి దళము 
పార్వములందు గుజ్టములు ఉండునట్లుగా వ్యూహము నేర్చరుపవలెనని దాని భావము. 
అర్థచం[ద్రము, చక్రము, శకటము, మకరము, కమలము, గుల్మము మొదలగు 
ఆకారములతో వ్యూహరచన యుండునని ఇందు చెప్పబడినది. 
4.1.8. వ్యూహములలో రకములు : 

కౌటిల్యుడు వ్యూహములను గూర్చి ఐదు విధములుగా చెప్పినాడు. అవి 
1. దండము, 2. మండలము, 3. భోగము, 4 అసంహతము, 5 విషమము. 


ఇవిగాక సమము, హస్తి, పత్తి, అశ్వ వ్యూహములును చెప్పబడినవి. భూమి యొక్క 
స్వభావమును బట్టి ఈ వ్యూహ నిర్మాణములుండును. 

(1) దండ మనగా సైన్యమును అడ్డముగా తీర్చుట. సమతలము గల 
మైదానమునందు దండ వ్యూహము రచింపబడును. 

(స) మండలమనగా అన్ని మూలల నుండియు రక్షణ కలుగునట్లు 
రచించుట. దీనికి సమతలముగానున్న వైదానమే అనుకూలమైనట్టిది. 

(11) భోగ వ్యూహమునగా సైన్యాంగములను ఒకదాని వెనుక ఒకటి నిలువ 
బెట్టుట. భూమి నిమ్నోన్నతము గానున్నప్పుడు భోగవ్యూహము రచింపబడును. 

(1) అసంహత మనగా సైన్య (శేణులను వేర్వేరు స్థానములలో 
మోహరించుట. భూమి నిమ్నోన్నతముగా నున్నప్పుడే అసంహత వ్యూహమును 
రచింపబడును. 

(౪) భూ తలము విషమముగా నున్నచో విషమ వ్యూహము రచింపబడును. 

సమవ్యూహము నందు (ప్రతి యోధుడు ఆటంకము లేకుండా 
సంచరించుటకు అవకాశముండును. కావున ఆయుధములన్నియు ఒకే ప్రమాణము 
గల దూరములో నుంచబడును. 

హస్తి వ్యూహము నందు, అశ్వవ్యూహము నందు పార్వ్వములందు తొమ్మిది 
ఏనుగుల నేర్పాటుచేయుదురు. హస్తి వ్యూహమున పురోభాగమందు యుద్ధ గజములు 
ఉపయోగింపబడును, 














పత్తి వ్యూహమున పురోభాగమందు సాయుధులైన, సకవచులైన యోధు 


లుంచబడుదుదు. వెనుక భాగమున ధునుర్ధారులుందురు. 

పైన తెల్పిన వ్యూహముల నుండి వివిధాకారములైనవి, వివిధమైన పేర్లు 
గలవి యగు అనేక వ్యూహము లేర్చడినవి. వాటి పేర్లను బట్టియే వాటి ధర్మములను 
మనము కొంత ఊహింపవచ్చును. వివిధ వ్యూహములకు సంబంధించిన నియమము 
లను కౌటిల్యుడు అర్ధశాస్తమున విపులముగా వర్ణించినాడు. 
4.2. రామాయణ వ్యూహములు : 

రామాయణము నందలి ప్రధాన యుద్ధమైన రామరావణ సంగ్రామ 
ఘట్టమున వ్యూహ నిర్మాణము గోచరించును. వానర రాక్షస సేనలు ఒక పద్ధతి 
ప్రకారమే నడచినవి, 

రాముడు వానర సైన్యమును గరుడ వ్యూహముగా విభజించి నిల్చినాడు. 
శార్జూలుడను గూఢచారి రావణునకు ఆ విషయము దెల్పుటను వాల్మీకమిట్లు దెల్పినది. 

“గరుడ వ్యూహమాస్థాయ సర్వతోహరిభిర్వృతః 

మాం విసృజ్య మహాతేజా లంకామేవాభి వర్తతే” 
రాముడు వానర సేనతో చుట్టుకొనబడినవాడై గరుడ వ్యూహమును పన్ని లంకను 
ముట్టడించినాడు. తమకు తెల్పుటకై నన్ను మాత్రము విడిచినాడని శ్లోక భావము. 

ఆ వ్యూహము నందెవరెవరు ఏఏ స్థానములందు నిలిచినదియు 
వివరించినాడు. వ్యూహమున దక్షిణ పార్వమున బుషభుడు, వామపార్వమున 
గంధమాదనుడు, శిరః ప్రదేశమున రామలక్ష్మణులు, కుక్షి స్థానమున జాంబవంతుడు, 
సుషేణుడు, వేగదర్శి యనువారలు, పృచ్చ భాగమున వానరరాజగు సుగ్రీవుడును 
నిలిచినారు. వ్యూహ నిర్మాణము పూర్తియెన తరువాతనే అంతకు పూర్వము దూతగా 
వచ్చి బంధింపబడిన శుకుని సుగ్రీవుడు విడిచినాడు. 

రాముని వ్యూహమును గూర్చి తెలుసుకొనిన రావణుడు తన లంకా 
నగరమును పూర్వము కంటె పటిష్టము చేసినాడు. ప్రహస్తుని తూర్పు ద్వారము 
వద్దను, మహోదర, మహాపార్భ్వులను దక్షిణ ద్వారము వద్దను, ఇంద్రజిత్తును పశ్చిమ 


1. మూ.రాయు. 30-12 శ్లో॥., 2, 10164 24-15 నుండి 18 శ్లో, 











వద్దను పోరాటము సాగించుటకై ఏర్పాట్లను చేసినాడు. పుర మధ్యమమును రక్షించుటకై 
విరూపాక్షుని నియమించినాడు. 

విఖీషణుని మంత్రులు పక్షి రూపములు ధరించి లంకానగరము లోనికి 
గూధచారులుగా ప్రవేశించి రావణుని ఏర్పాట్లను గుతించి తెలుసుకొని రాముని 
వద్దకు వచ్చి వివరించినారు. అది గ్రహించిన రాముడు రావణుని వ్యూహమునకు 
ప్రతి వ్యూహమును పన్నుచు పల్కిన మాటలను వాల్మీకము ఈ విధముగా తెల్పినది. 

“పూర్వద్వారేతు లంకాయాం నీలో వానర పుంగవః 

(ప్రహస్త త్రపియోద్ద్ధాన్యాద్వానరైర్భహుభి ర్వతః 

అంగదో వాలిపుత్రస్తు బలేన మహ తావ్భతః 

దక్షిణే బాధతాం ద్వారే మహాపార్వ్వ మహోదరౌ 

హనుమాన్‌ పశ్చిమద్వారం నిపీడ్య పవనాత్మజ : 

(ప్రవిశత్వ ప్రమేయాత్మా బహుభిః కపిభిర్వతః 

దైత్య దానవ సంఘానాం బుషీణాం చ మహాత్మనామ్‌ 

విప్రకార ప్రియఃక్షుద్రో వరదాన బలాన్వితః 

పరిక్రామతి యస్సర్వాన్‌ లోకాన్‌ సంతాపయన్‌ (ప్రజాః 

తన్వాహం రాక్షసేంద్రస్య స్వయమేవ వ ధృతః 

ఉత్తరం నగరద్వార మహం సౌమి(త్రిణా సహ 

నిపీడ్యాఖి ప్రవేక్షామి సబలో యత్ర రావణః" 
తూర్పు ద్వారమున నిలిచిన ప్రహస్తుని నీలుడు, దక్షిణ ద్వారముననున్న మహోదర 
మహాపార్శ్వులను అంగదుడు, పశ్చిమ ద్వారాముననున్న ఇం్దిజిత్తును హనుమంతుడు, 
ఉత్తర ద్వారమునగల రావణుని లక్ష్మణ సమేతుడై తానును ఎదిరింపవలెనని 
నిర్ణయించెను. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు, ఈ ముగ్గురును ఉత్తర 
పశ్చిమ ద్వారముల మధ్య రావణేంద్రజితుల నడుమ సేనగా నుండవలెనని పల్కెను. 

రావణుని సేనా నాయకులును వ్యూహముగానే తమ సేనలను నడుపు 
కొనుచు యుద్ధమునకు బయలుదేరినారు. ప్రహస్తుడు మంత్రి సమేతముగా 


1. మూరాయు, 37-26 నుండి 21 శ్లో॥ 











యుద్ధమునకు బయలుదేరుటను వాల్మీకి ఈ విధముగా వర్ణించినాడు. 

వ్యూఢేనైవ సుఘోరేణ పూర్వద్వారాత్‌ స విర్యయౌ 

గజయూధ నికాశేన బలేన మహతా వృతః 
ఆ (ప్రహస్తుడు వ్యూహ రూపమున నిలుపబడినదియు, ఏనుగుల గుంపువలెన 
నున్నదియు, మహాభయంకర మైనదియునగు పెద్ద సేనతో తూర్పు ద్వారమునుండి 
యుద్ధమునకు పోయెనని ఆ శ్లోక భావము, 

వ్యూహ పదము 'వ్యూఢిముగా భగవద్దీత యందును ప్రయోగింపబడినది. 

ధృష్టద్యుమ్నుడు సైన్యమును యుద్ధమునకు సిద్ధముగా వ్యూహ రూపమున నిలిపినాడని 
దుర్యోధనుడు ద్రోణునితో పల్ముట భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది. 

“వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్వేణ ధీమతా”? 
ఓ ఆచార్యా! బుద్ధిమంతుడగు మీ శిష్యుడు, ద్రుపద పుత్రుడునగు ధృష్టద్యుమ్నునిచే 
వ్యూహ రూపమున మోహరింపబడిన సేనను చూడుము అని ఆ శ్లోక భావము. 

రాముడు గరుడు వ్యూహముగా సేనను సిద్ధము చేయుటను తెలుగు 
రామాయణములు గూడ తెల్పినవి. భాస్మర రామాయణకర్త ఇట్లు తెల్పినాడు. 

గరుడ వ్యూహముగా వా 

నరసేన సమర్పికొని రణక్రీడకు నా 

ధరణీపతి వచ్చుచున్నా 

డురవడి నట సీత బుచ్చుటుచితం బింకన్‌”* 

ఎటదటి దినమున రాముడు లంకను ముట్టడించిన విధము 
రామాయణము విపులముగా వర్ణించినది. తూర్పు ద్వారమును 10 కోట్ల వానరులతో 
కుముదుడను వానర యూధపు దాక్రమించినాడు. ఆతనికి ప్రఘసుడు,. పనసుడు 
సహయంగా వెళ్లినారు. దక్షిణ ద్వారమును శతబలియను వానర యూధపుడు ఇరవై 
కోట్ల వానర వీరులతో ముట్టడించినాడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, 
గంధమాదనుడు అనువారు అన్ని వైపులను తిరుగుతూ వానరసేనను రక్షించారు. 
పశ్చిమ ద్వారాన్ని సుషేణుడు 60 కోట్ల మంది వానరులతో ముట్టడించాడు. ఉత్తర 


వతు. 


1. మూరాయు. 57-32, 2. భగవద్గీత - 1-3, 3. భాన్మ రాయు. 875 పద్యం 


ద యయ 





దిక్కును సుగ్రీవ సహితులై రామలక్ష్మణులు ముట్టడించారు. గోలాంగూల నాయుకుడైన 
గవాక్షుడు కోటి గోలాంగూలములతోను, మరొకప్రక్కకోటి భల్లూకములతో ధూ[మ్రుడు 
నిలిచాడు. 


మహాభారతము నందలి అరణ్యపర్వమునగల రామ చరిత్రమునందు రామ, 
రావణులు పన్నిన వ్యూహముల ప్రసక్తి ఇట్లుగలదు. 

“రావణుండు అభేద్యంబగు.. జూశనస వ్యూహంబు సంఘటించి వన 

చర బలంబు పయి నడచినంగని రాఘవుండును బార్హ్పూత్య వ్యూ 

హంబు దీర్చి పేర్చి యెదురు కొనియో! 
ఇందు రావణుడు బెశనస వ్యూహమును, రాముడు బార్దస్పత్య వ్యూహమును పన్నినట్లు 
చెప్పబడినది. 

మొత్తము మీద రాముడు లంకానగరము యొక్క ముట్టడి వ్యూహాత్మకముగనే 
చేసినాడసుట స్పష్టము. వానర సేనాపతియగు నీలుడును వ్యూహ ' నిర్మాణమును 
గూర్చిన పరిచయము గలవాడే. కావుననే కుంభకర్ణుడు వానర సైన్యముపైకి వచ్చిన 
సందర్భమున రాముడు నీలునితో పల్మిన మాటలు గమనింపదగినవి. 

“గచ్చ సైన్యాని సర్వాణి వ్యూహ్య తిష్టస్వ పావకే 

ద్వారాణ్యాదాయ పరక శృర్యాశ్సాష్యధ సండక్రమాన్‌”* 
ఓ నీలుడా! నీవు పోయి సైన్యములను వ్యూహ రచనచే సమాయుత్తము చేసి లంకలోని 
ద్వారములు, చర్యా స్థానములు (రాజమార్గములు) ఆ(క్రమించి నిలువులు అని ఆ 
శ్లోక భావము. నీలుడు స్వయముగా వ్యూహ రచన చేయగలవాడు, కావుననే రాముడు 
నీలుని ఆ విధముగా ఆజ్ఞాపించినాడు. ' 

రామాయణమున రాముడు లంకా నగరాన్ని ముట్టడించుటకు తగిన 
వ్యూహము నేర్చజచుకొనగా రావణుడు లంకానగర రక్షణమును గూర్చి వ్యూహ 
నిర్మాణము చేసుకొనవలసి వచ్చినది. మహాభారత యుద్ధము కురుక్షేతమున యుద్ధము 
నకనువగు (ప్రదేశమున ఏర్పాటుచేసుకొనుటచే వివిధ వ్యూహముల నిరుపక్షముల 
వారును పన్నుటకు తగిన అవకాశము గల్లినది. కానీ రామాయణమున ఏ విధముగను 


1. మహాభారతము - అరణ్య 7-74, 2, మూ.రా,యు, - 61-365 








- TTT 
pm, హం గ Op సగర 0 శి 0:0 గం 


| ROR OAR EG RE 

ప్రవేశించుటకు వీలులేని లంకానగరమును లొంగదీసుకొనుటకు రాముడు వ్యూహ 
నిర్మాణమును చేసినాడు. (గ్రద్దలో నుండునట్టి సూక్ష్మ దృష్టి, వేగము, శత్రువును 
చెంచువులతో పొడవడంలో గల నేర్చు మొదలగు ప్రత్యేక గుణములను దృష్టి 
యందుంచుకొనియే రాముడు గరుడ వ్యూహమును పన్ని యుండవచ్చునని 
చెప్పవచ్చును. 

ఇంద్రజిత్తు రెండవమారు యుద్ధమునకు బయలుదేరునప్పుడు 
యుద్ధరంగమున హోమ కార్యము చేయుటకై అతడు తన బలమును వ్యూహము 
ననుసరించి నిల్పుటను మొల్ల ఇట్లు వర్ణించినది. 

“లంకా నగరంబు వెడలి సంగ్రామ రంగంబునకుంజని తన బలంబుల 
చక్రాకారంబుగా నిలిపి తన్మధ్యంబున రధావతరణంబు చేసి” నాడు. 
ఇచట ఇం(ద్రజిత్తు చక్ర వ్యూహముగా తన సైన్యమును నిల్పినట్లు భావింపవచ్చును, 
అన్నీ దిశలనుండి ప్రమాదము వాటిల్సునని తలచినపుడు చక్ర వ్యూహము 
ఉపకారకముగా చెప్పబడినది”. 

ఇట్లు రామాయణము నందును వ్యూహ నిర్మాణము గలదు. వ్యూహములకు 
సంబంధించిన పేర్లు మాత్రము ఒకటి, రెండు తప్ప కన్పట్టవు. 





(|! _| 





1. మొల్లరాయు. 1-102, 2. నంగ్రహాంధ్ర విజ్ఞానకోశం - 6న భాగం - 281 పేజీ. 



















గం లం లా? 
OTIC: 







5.1. యుద్ధ పద్ధతులు : 

క్షత్రియ ధర్మాన్ని అనుసరించే వారికి యుద్ధం విహితకర్మయని భగవద్గీత 
ఉద్భోధించింది". క్షత్రియులు ధర్మ యుద్దాన్ని ఉదాత్తమైన కర్తవ్యంగా భావించే వారు. 
పురాణ యుగంలో ధర్మ సంస్థాపన, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయుట కొట్లికై సజాతీయుల 
మధ్య, విజాతీయుల మధ్య యుద్ధం అనివార్యమైంది. భారతీయ సంస్కృతికి 
ప్రతిబింబాలైన రామాయణ మహాభారత గ్రంథాలలో యుద్ధ వర్ణనలు విపులంగా 
ఉన్నాయి. భారత యుద్ధంలో కంటే రామాయణంలో భిన్న జాతులకు చెందిన యోధుల 
మధ్య జరిగిన యుద్ధములే ఎక్కువగా వర్ణింపబడినవి. ఇరువది నాలుగు వేల 
శ్లోకములున్న వాల్మీకి రామాయణములో 131 సర్గలు గలది, సుమారు 5725 
శ్లోకములు గలది యగు “యుద్ధకాండ” ప్రత్యేకంగా చెప్పదగినది. అయోధ్యకాండములో ' 
దప్ప ఇతర కాండములందును సందర్భానుసారముగా యుద్ద వర్ణనలు గలవు. 

రామాయణంలో నాలుగు రకముల యుద్ధములు వర్ణింపబడినవి. అవి : 

(i) మానవులకు - రాక్షసులకు మధ్య జరిగినవి. ఉదా:- 
రామలక్ష్మణులు రాక్షస యోధులైన రావణుడు, ఇంద్రజిత్తు, ఖరదూషణాదులు 
మొదలగువారితో చేసినట్టివి. 

(0 _ వానరులకు - రాక్షసులకు మధ్య జరిగినవి. ఉదా:- సుగ్రీవుడు, 
హనుమంతుడు, నీలుడు మొదలగు వారు రాక్షస వీరులైన దూ[మ్రాక్షుడు, ప్రహస్తుడు, 
మొదలగు వారితో చేసినట్టివి. | 

(1 వానరులకు - వానరులకు మధ్య జరిగినవి. ఉదా:-- వాలి, 
సుగ్రీవుల యుద్ధము. 

(VN) అసాధారణ శరీరధారులతో జరిగిన యుద్ధము. ఇది ప్రత్యేకమైనది. 
ఉదా:- జటాయువు, కుంభకర్ణుడు, విరాధుడు, కబంధుడు మొదలగు వారితో 
జరిగినట్టివి. 





1. భగవద్గీత - 18-43 











రామాయణ మవాసంగ్రామమున ప్రధానముగా పోరాటము సాగించిన 
యోధులు వానరులు, రాక్షసులు. వారుపయోగించిన ఆయుధములును భీన్నములైనవి, 
ఆయుధములను బట్టి వారి యుద్ధ పద్దతులును భిన్నములైనవి. 
ఈ. 1.1. వానరుల యుద్ధ పద్ధతి ; 
వానర వీరులందజును కొండ శిఖరములు, రాళ్లు, చెట్లు నఖములు 
దంతములు ఆయుధములుగా జేసికొని పోరాటము చేసిన వారే. సుగ్రీవుడు అంగదుడు, 
హనుమంతుడు మొదలగు వారు మాత్రం ఆయుధ ధారుల నెదిరించి వారి వారి 
ఆయుధములతోనే పోరాటం చేయుడం కనమడుతుంది. వానరులలదజు 
మల్లయుద్ధమునందు, ముష్టి యుద్ధమునందు ప్రవీణులైన వారు, 
5. 1.2. రాక్షసుల యుద్ధ పద్ధతి : 
రాక్షసుల యందును కొందజు వానరులకు వలెనే చెట్టు, కొండరాళ్లు 
ఆయుధములుగా చేసుకొని పోరాటము చేసినారు. రాక్షస వీరులలో (శ్రేష్టులైన 
వారందళు ధనుర్విద్యా నిపుణులే. మిగిలిన రాక్షస వీరులందణు వివిధ ఆయుధములను 
ప్రయోగించుట యందు నేర్చు గలవారు. రాక్షస వీరులుపయోగించిన ఆయుధములను 
భాస్మర రామాయణ కర్త ఈ విధంగా వర్ణించినాడు. 
మ॥ _ పరిఘప్రాస కఠోరకోణ పరశు (్రాజిష్ణు శూలాస్రము 
ద్దర చక్ర క్రకచోగ్ర శక్తి ముసలోద్యద్భిండి వాలాసి తో 
మర భల్లాతత ఖేట పట్టిసక చర్మ ప్రోద్యమత్కార్ముక 
క్షురి కాద్యాయుధ హస్తులై దితిజు లస్తోక ప్రభావంబునన్‌" 
రామలక్ష్మణులు క్షత్రియ కుమారులుగా సమస్త శస్తాస్త విద్యలందును 
నిపుణులే, వారు ధనుర్జారులుగా ప్రసిద్ధిని పొందినారు. 
స్థూలంగా యుద్ధ పద్ధతులను రెండు రకములుగా విభజింపవచ్చును. 
అవి 1. ద్వంద్వ యుద్ధము, ౨. సంకుల సమరము, 


1 ఖాస్కరా.యు. 1446 పద్యం 








స్త నుటు రరర 





ర్‌, 2. ్య pn స 

సాయుధముగనైనను లేక తద్భిన్నముగనైనను ఇద్దణు వ్యక్తులు ఒకరితో 
నొకరు చేయు యుద్ధమును ద్వంద్వ యుద్దమందురు. దీనికే “అంక” యుద్ధమనియు 
పేరు గలదు. తెలుగు సాహిత్యంలోనిది “ఎక్కటి కయ్యము” గా పేర్కొన బడినది. 

వేద వాజ్మయ శాఖలైన బ్రాహ్మణముల కాలమందు, తత్పూర్వమందు 
జరిగిన యుద్ధములన్నియు ద్వంద్వ యుద్ధములేయని ఆధునికుల భావన]. పరునితో 
యుద్ధము చేయువానిపై మరొకడు దండెత్తి వానిని చంపరాదని దర్శ శాస్త్రములు 
శాసించుట వలన అప్పుడు ద్వంద్వ యుద్ధములే ధర్మబద్ధముగా జరిగినవి. 
రామాయణము నందు అనేక ద్వంద్వ యుద్ధములకు సంబంధించిన వర్ణనములు 
గలవు. వానరులు రాళ్లు, చెట్లు మొదలగు వానితో తలపడగా రాక్షస వీరులు వివిధ 
యుధములతో ద్వంద్వ యుద్ధము చేసినారు. ఆయుధ రహితముగా జరిగిన మల్లయుద్ధ, 
ముష్టియుద్ధ వర్ణనములును గలవు. 

కళ్యాణ చాళుక్య (ప్రభువగు సర్వజ్ఞ సోమేశ్వరుడు రచించిన 
“మానసోల్లాసము” నందు ద్వంద్వ యుద్ధముల స్వరూపము విపులముగా వర్ణింప 
బడినది. ఒకడు సమానుడైన వేరొకనితో తుల్యమైన ఆయుధమును బట్టికొని రంగ 
స్థలమున జేసెడి యుద్ధము “అంక యుద్ద” మని యాతడు నిర్వచించినాడు. ఈ 
అంక యుద్దము జరుగు కారణములను బట్టి ఎనిమిది విధములుగా చెప్పుట జరిగినది. 
వానికి సంబంధించిన వివరములు “సం(గ్రహాంధ్ర విజ్ఞన కోశము” న ఇట్లు 
తెల్పబడినది. 

(స) పరిభూతాంకము : కొట్టుట, తిట్టుట, ఉమియుట వంటి 
అవమానములను తొలగించుకొనుటకై చేయు యుద్ధము. 

(ii) భూమ్యాంకము : భూమిని గుణించి జరుగునది. సరిహద్దు 
తగాదాల వలన ఎర్పడునట్టిది. 

(11 మత్సరాంకము : అసూయవలన కలుగునట్టిది. 

(1౪7) బిరుదంకము : నిరుదాదులతో గౌరవింపబడుటను చూచి 
సహింపక జేయునది. 


1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం V భాగం, పేజి - 31 

















న య క. 
EL EEF NBG 


(౪) విద్యాంకము : యుద్ధ వృత్తిచే జీవించు వారు శస్త విద్యాగర్వితులైన 
చేయునట్టిది. 

(౪1) వైరాంకము : పిత్రాదుల మరణము, వలన గల్గిన విరోధమును 
తలచుకొని చేయునట్టిది. 

(vil) దోహాంకము : అపరాధులను ని(గ్రహించుటకు రాజు చేయించు 









నట్టిది. 
(౪110 (వ్రాయళశ్చిత్తాంకము : ప్ర చేసిన పాపపరిహారమునకై రాజు 
అనుమతిని పొంది చేయునట్లిది*. 
ఈ అంక యుద్ధములలో యోధులు కత్తులు, గదలు, బల్లెములు మొదలగు 
ఆయుధముల నుపయోగించెడివారు. 
రామాయణమునందు యుద్ధ (ప్రారంభ దినమున జరిగిన ద్వంద్వ 
యుద్ధమును వాల్మీకి ఈ విధంగా వర్ణించినాడు. 
ఏతస్మిన్నంతరే తేషా మన్యోన్య మభిధావతామ్‌ 
రక్షసాం వానరాణాంచ ద్వంద్వ యుద్ధ మవర్తతి. 
ఇట్లు వానరులు, రాక్షసులు ఇరువురును ఒండొరులను తలపడు సమయమున వారి 
మధ్య ద్వంద్వ యుద్ధము జరిగినదని శ్లోక భావము. 
రామాభ్యుదయ కర్త వానర రాక్షస వీరుల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధము 
నిట్లు వర్ణించినడు, 
బీ అంగదు డింద్రజితుం గోరికొనియె, సం 
_ పాతి ప్రభాజను బంచికొనియె 
మరుదాత్మజుడు జంబుమాలి బంచికొనె, గ 
-జుండు (ప్రతాపుని జూచి కొనియె 
మైందుండు వజ్రముష్టిం దిగిచి కొనియె 
కుముదుడకంపను గుదురు కొనియె 





1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం V/వ భాగం - పేజి-82, 2. మూ.రా.యు. 43-5 


లో తుం నాం క కంక కక ల ను లోకా కో మో పలు ఆకుకు సతో కమ త తో మ నో కరతల 
ర ప నవి స సబ చ జు జో) యోచన మ్యట న యయ కంలో రుం Pe a 













uN టా రను లలి నయము లయ? 
సుష గర్గ ELE DGG గగన 


కేసరి ధూ(మ్రాక్షు గిలుబాడు కొనె, వాన 
రేశ్వరుండు ప్రహస్తునేజి కొనియె 
ద్వివిదు డశనిప్రభు వగదెచ్చుకొనె, సు 
షేణుడు మహోదరుని విభజించు కొనియె 
పనసుడు నరాంతకుని గుజి పజచుకొనియె 
జాంబవంతుడు మకరాక్షు జరుము కొనియె' 
రళ్ళికేతుని దాక శ్రీ రాఘవుండు 
లక్ష్మణుండు విరూపాక్షు నలచె నవ్వి 
భీషణుండును మిత్రఘ్ను బిలిచెననికి* 
మహావీరుడగు వాడు ఒకే పర్యాయము అనేకమందితో యుద్ధము 
చేయుటయు ద్వంద్వ యుద్ధమే కాగలదు. శ్రీరాముడు ఒక్కమారుగా యజ్ఞకోపుని, 
సుప్తఘ్నుని, అగ్నికేతుని, రళ్ళికేతుని ఎదిరించినాడు. 
ఇతర వానర వీరులు, రాక్షస వీరులు ద్వంద్వ యుద్ధము ననేకవిధములుగా 
చేయుటను వాల్మీకి ఇట్లు వర్ణించినాడు. 
“వానరాశ్చాపరే భీమా రాక్షసై రపరైః సహ 
ద్వంద్వం సమీయుదృహుధా యుద్ధాయ బహుభిస్సహో 
భయంకరులగు ఇతర వానరులు, ఇతర రాక్షనులనేకులతో 
బహువిధములుగా ద్వంద్వ యుద్ధము చేసిరి. వానరులు రాక్షస వీరులకంటె 
పరాక్రమవంతులగుటవలన ఒకొక్కడు అనేకమంది రాక్షసులతో ద్వంద్వ యుద్ధము 
చేసినారు. రామాయణమున వర్ణింపబడిన ద్వంద్వ యుద్ధములలో నిదియే పెద్దదిగా 
చెప్పదగినది. ఈ ద్వంద్వ యుద్ధమున యోధులుపయోగించిన ఆ యుధములు 
సమానమైనవి కావు, 
ర్‌.2.1. సంకుల సమరము : 
అనేకుల అనేకులతో చేయునట్టి యుద్ధము సంకుల సమరముగా 
చెప్పబడును. ఇందు యోధులు విచక్షణారహితంగా చంపుకోవడం జరగుతుంది. 












1. రామాభ్యుదయం - 7-288, 2, 1014 - 7-288, 3. మూ.రా.యు. 48-15, 



















Oued 
అనేకలతో ప్రారంభం చేసిన ద్వంద్వ యుద్ధం సంకుల సమరముగా మారుతుంటుంది. 
రామాయణంలో అసంఖ్యాకమైన వానర, రాక్షస వీరుల మధ్య జరిగిన సంకుల 
సమరం అనేకచోట్ల వర్ణింపబడింది. 
"యుద్ధ ప్రారంభ దినమున ప్రారంభమైన ద్వంద్వ యుద్ధము తరువాత 
సంకుల సమరముగా మారినది. దానిని వాల్మీకి ఈ విధముగా వర్ణించినాడు. 
“తత్రాసీత్‌ సుమహద్యుద్ధం తుములం రోమహర్షణమ్‌ 
రక్షసాం వానరాణాంచవీరాణాం జయమిచ్చతామ్‌* 
అప్పుడు ఒండొరులను జయింప గోరుచున్న రాక్షసులకు, వానరులకు నడుమ 
గగుర్పాటు గలిగించు సంకుల సమరము జరిగినదని పై శ్లోకము యొక్క భావము. 
ఈ శ్లోకమునకు పూర్వము గల రెండు శ్లోకములలో వాల్మీకి ద్వంద్వ 
యుద్ధమును వర్ణించియున్నారు. ఇచట ద్వంద్వ యుద్ధము సంకుల సమరముగా 
మారినది. 
వానరులు చేసిన భయంకరమగు సంకుల సమరాన్ని భాస్మర రామాయణ 
కర్త ఈ విధంగా వర్ణించాడు. 
సీ నిష్ణుర కరవాల నిశితంబులైన యున్న 
ఘోర సఘంబులం జీరి జీరి 
పిడుగుల కంటెను జెడిదంబులై యున్న 
పిడికిళ్ల నందంద పొడిచి పొడిచి 
భిదుర ధారల భంగిభీమంబులై యున్న 
కఠిన దంతంబుల గజచి కిచి 
చబులంబులైన సంపెటల తాకులబోలి 
వజలు తలంబులం జతీచి చతిచి 
మొనసి వాలంబు లార్భుచు మోది మోది 
దర్శ మొదవంగం బదములం దన్నితన్ని 
తరులు గిరులును బైపయి గురిసి కురిసి 
కపులు పొలయించిరప్పుడు గడగి రిపులి 


1 మూరాయు 43-16, 2భాస్క రాయు 1188 పద్యం 








మనల 





వాల్మీకము సంకుల సమరమును “తుముల యుద్ధం” గా పేర్మొనినది. ధూమ్రాక్షుడు 
రాక్షస సేనతో వానర వీరుల నెదిరించు సందర్భమున సంకుల సమరము జరిగినది. 
దానిని వాల్మీకమిట్లు వర్ణించినది. 

“తేషాం సుతుములం యుద్ధం సంజజ్ఞే హరి రక్షసామ్‌ 

అన్యోన్యం పాద పైర్గారం నిఘ్నతాం శూల ముద్గరైః' 
అంతట చెట్లతో వానరులు, శూలములు, ముద్దరములతో రాక్షసులు దొమ్మి యుద్ధము 
చేసినారని భావము. 

అట్లే అకంపనుడు యుద్ధమునకు వచ్చిన సందర్భమున జరిగిన 
యుద్ధమును వాల్మీకమిట్లు దెల్పినది. 

“శబ్దశ్చ సుమహాం స్తేషాం నర్దతా మభిధావతామ్‌ 
(శూయతే తుములే యుద్ధే నరూపొణి చకాశిరే”2 

ఆ దొమ్మి యుద్ధమున సింహనాదములు చేయువారు, ఒకరిపై నొకరు తలపడు 
వారునగు వానర రాక్షసుల మహాధ్వని వినిపించెనేగాని రూపములు ప్రకాశింప లేదని 
భావము. 

సంకుల సమరంలో యధేచ్చగా యుద్ధం చేసే యోధులపై నాయకులకు 
అదుపు ఉందేదిగాదు. యుద్ధ విజయం వీరుల వ్యక్తిగత జయాపజయాల మీద 
ఆధారపడియుందేది. సామాన్య యోధులకు యుద్ధంలో ప్రాముఖ్యం ఉండేది కాదు. 
నాయకుడు మరణించినా, పారిపోయినా సామాన్య యోధులు తామును పారిపోవడం 
గాని, రాజును ఆశ్రయించడం గానీ చేసే వారు. ఇందుకు రామాయణంలో అనేక 
ఉదాహరణలు గలవు. 
రతి, ద్వంద్వ యుద్ధము = రకములు: 

ద్వంద్వ యుద్ధములు రెండు విధములుగా చెప్పదగును. అవి (1) ఆయుధ 
యుక్తములు, (2) ఆయుధ రహితములు, 

ఆయుధ యుక్తములైన వానిలో (1) ధనుర్యుద్ధము, (2) ఖడ్గ యుద్ధము, 
(3) గదా యుద్ధము ముఖ్యములైనవి. 





1 మూరాయు, 52-2, 2. 1014 - 56-21 











ఆయుధ రహితములైన వానిలో (1) మల్ల యుద్ధము, (2) ముష్టి యుద్ధము 
'పేర్శొనదగినవి. 
ర్‌. 3.1. ధనుర్యుద్ధం : 

ప్రాచీన కాలపు ఆయుధములలో “ధనుస్సు” (ప్రధానమైనది. యజుర్వేదము 
నకుపవేదమైన “ధనుర్వేదము” ధనుర్యుద్ధమును గూర్చి తెల్పు శాస్త్రము. ధనుస్సుతో 
సమస్త ఆయుధ ధారులను ఎదిరింపవచ్చును గావున “ధనుస్సు” పదము అన్ని 
ఆయుధములకు వర్తించునని ధనుర్వేదము దెల్పుచున్నది. 

ఒక నిడుకైన బద్దకొనకు ఒకత్రాడు కట్టబడియుండును. ఆ త్రాడు ఆ 
బద్దయొక్క రెండవ చివరను కలుపునదిగా నుండును, ఆ రెంటి సమ్మేళనమే “ధనుస్సు” 
ఆకారమును బట్టి నేమికము, అరనేమి, బుజుకము, తృణకము, మత్వ్వోదరము 
అని ఐద విధములగు ధనుస్సులు గలవు. నిర్మాణ వైవిధ్యమును బట్టి శార్జము 
కీచకము, కోదండము, చాపము అను నాలుగు విధములగు ధనుర్భేదములు గలవు. 

ఇట్టి ధనుస్సు సహాయమున చేయు యుద్ధము ధనుర్యుద్ధముగా 
చెప్పబడును, ధనుర్యుద్ధము గూడ స్టూలముగా రెండు భాగములుగా చెప్పవచ్చును 
అవి 1. వివిధాకారములు గల బాణములతో చేయు బాణ యుద్ధము, 2. మంత్ర 
పూతమగు అస్రములతో చేయునట్టి అస్త యుద్ధము. 

రామాయణమునందు క్షత్రియ కుమారులైన రామలక్ష్మణులు, క్షత్రియ 
ధర్మాన్ని అనుసరించిన రావణుడు, రావణు పుత్రులు, రాక్షస నాయకులైన ప్రహస్తుడు, 
దూమ్రూక్షదు, కుంభుడు, విరూపాక్షుడు, మకరాక్షుడు, మాల్యవంతుడు, మహాకాయుడు, 
అతని మంత్రులైన రుధిరాశనుడు, వ(జనాభుడు, కాలకల్పుడు, వపాశుడు, దుర్ధరుడు 
మొదలగు వారందజు ధనుర్ధారులై యుద్ధమున పాల్గొన్న వారే. వానర యూధవులు 
ధనుర్ధారులు కాకపోయినా బాణముల నెదిరించి నిలబడగల నేర్చు, ధనుర్దారిని 
పడగొట్టగల ఒడుపు వారికి ఉన్నాయి. 
5,8,2, రాముని ధనుర్విద్యా నైపుణ్యం : 
ఆ కాలపు ధనుర్ధారులలో రాముడు ్రేష్టుడుగా చెప్పదగినవాడు. ఆ విషయాన్ని 





1. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం ౪వ భాగం - పేజి-41 











కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు “నా రాముడు” అనే గ్రంథ పీఠికలో 
ఈ విధంగా అంటారు. 
“లోకమున ధానుష్కులనేకులున్నారు. కానీ నామమునకు ముందు 
“కోదండ” శబ్ధమును చేర్చి స్మరించెడి ఆచారము ఒక్క రాముని విషయముననే 
కానవచ్చినది. అంతేగాక అర్జునుడెంత ధనుర్జారియైనను కోదండార్జునుడు కాలెదు”. 
అంతేగాక రాముడు తన ధనుస్సుతో ఇది చేయగలడు, ఇది చేయలేడు అని చెప్పలేము, 
పరశురాముని శిక్షించు సందర్భమున రాముడు తన బాణముతో ఆతడు తపస్సుచే 
సాధించిన లోకమును కొట్టినాడు అని అంటారు. 
రాముని చెతిలోని ధనుస్సు చిత్రవిచిత్ర గతులను పొందగలదు. 
మొల్లరామరావణ యుద్దాన్ని వర్ణించే సందర్భంలో రాముని ధనుస్సును 
ఈ విధంగా వర్ణించింది. 
ఆ॥వె।। శరము దొడిగి తెలియ చక్రంబు వలెనుండు 
శరము విడుచునపుడు చాపమగును 
చూడనొప్పె దౌర శోభితంబగు రాము 
చేత విల్లుసెప్ప చిత్రమగును”* 
రాముని ధనుర్విద్యా నైపుణ్యము ప్రత్యర్థిగా నున్న రావణుని చేత గూడ మెప్పులను 
పొందినట్టిది. రాముడు రావణుని ఛత్ర చామరములను పడగొట్టిన విధమును 
రంగనాథ రామాయణ కర్త ఈ విధంగా వర్ణించినాడు. 
“వెనుకొని లక్ష్మణ విల్లుదెమ్మనుచు - దనదు బిమ్మటనున్న తమ్ముని చేతి 
ధనువుడాచేత నెంతయు వేద్మనంది। దక్షిణాం(ఫ్రి యంగుష్టాన వింటి 
కొన నంబు బూని (గ్రక్కున నెక్కుపెట్టి! కనదర్ధచం[ద్ర మార్గణ మరివోసి 
ధీ లక్షితోల్లాసి తెగనిండ దీసి; యాలీల నొజగిన యట్లనే యుండి 
యల చామర వ్యజనాత పత్రౌఘ | ములమీద వేసి నద్భుత వృత్తి మెఖయ 
శర మొక్కటియు పది శరములై నూటు । శరములై పదివేల శరములై మజియు 
లక్షయై కోటియె లక్షించి చూడ। నా క్షణంబున సంఖ్యలన్నియు గడచి 


1. నా రాముడు - పేజి-38, 2. మొల్ల రామాయణం. యు. 3-90 











రర వారములలో యు వర్ణన 


తాలవృ్భ్ఫలతంబులు "దాల్భుబేడియల। మేలు చామరములు మెజయించు సతుల 
సంగీతములు సేయు సరసిజముఖుల। బోంగుచు కైవారములు సేయుబోంట్ల 
ధవళాత్ర పత్రముల్‌ ధరియించు దైత్య, నివహంబులను గొల్చి నిల్చిన భటుల 
కరములు (డ్రుంచక గళములు (ద్రెంచ! కురములు నాటక యురుకిరీటములు 
ధర డొల్లజేయక తలలు ఖండింప । కరుదరు దిదియని యమరు లుప్పొంగ 
నాలవట్టంబులు నాత పత్రములు । చాల శోభిల్లు వింజామరంబులును 
కత్రించి కొనిపోయె కంఠమాత్రములు । చిత్రమై తనరిన సితచామరములు 
నాల వట్టములు సితాత పత్రములు ! దేలుచు ర్సుల్లని దివినిండ నెగసి 
కొలువులో కొన్ని దిక్కుల యందు గొన్ని । కొలువులోపలి దైత్య కోటిపై గొన్ని 
లంకలో కొన్ని యాలవణాబ్ది । గొన్ని లంకేశుపై గొన్ని లఘులీలబడియె 
నలవుమైనటుచేసి యాదివ్య శరము | పొలయిక రఘురాము పొదిజొచ్చెనంత”' 
రాముడు రావణుని చామర వ్యజనాత పత్రములపై ఒక అర్ధచం(ద్ర 
బాణమును ప్రయోగించినాడు, ఆ బాణము లెక్కపెట్టలేనన్ని బాణములుగా మారినది. 
ఆ బాణములు తొలవృంతములు పట్టుకొనిన, సంగీతము పాడుచున్న చామరములు 
వీచుచున్న [స్త్రీల యొక్కగాని, ఇతర భటుల యొక్కగాని చేతులను ఖండింపకుందా, 
కంఠములను (ద్రుంచకుండా, రావణుని కిరీటములను కూల్చకుండా, తలలను ఖండింప 
కుండా కేవలము ఆలవట్టములు (గుడ్డతో గుండ్రముగా చేయబడిన విసనకల్ఞలు, 
ఆతప[తములు (గొడుగులు), వింజామరలను మాత్రమే కత్తిరించుకొని పోయినవి, 
ఆ కత్తిరించిన వానిని కొన్నింటిని రావణనుని కొలువులోను, కొన్నిటిని దిక్కులయందు, 
కొన్నిటిని రాక్షసుల మీద, కొన్నిటిని లంకలోను, కొన్నిటిని సముద్రముపైన, కొన్ని 
రావణునిపైన పడునట్లుగా ఆ బాణము తన మహిమజూపి మరల రాముని వద్దకు 
వచ్చి ఆయన తూణీరమును చేరినది. ఇది రాముని ధనుర్విద్యా నైపుణ్యమునకు 
నిద్దర్శన్లమైనట్టిది. 
అది చూచిన రావణుడు రాముని మెచ్చుకోవడాన్ని రంగనాధ రామాయణ 
కర్త ఈ విధంగా వర్జిస్తాడు. 








1. రంగ, రొ యు, 306 పేజి 








త ప్ర హనరు॥ టట! సకష SD: 





“బాపురే ! రామభూపాల లోకముల! నీ పాటి విలుకాడు నేర్చునే కలుగ 

బాటించి పురములపై బడ్డ హరుని | యేటొప్పునిందు నీయేటొప్పుగాక 

యని పదినోళ్ల నందంద బొగడ” 
త్రిపురములపై బాణ ప్రయోగము చేసిన శివుని ఏటు (వేటుతో నీ ఏటు సమాన 
మైనదని తన పదినోళ్లతో రావణుడు రాముని ప్రశంసించినాడు. అంతేగాక రాముని 
“కోదండ దీక్షాగురునిగా అంగీకరించినాడు. 

వానరులు రాత్రి యుద్ధము చేయు సమయమున కోపించిన రాముడు 
తన బాణములతో లంకా నగర ద్వారమును గూల్చుట, విమానములపై బాణములను 
వేయుట, కైలాస శిఖరము వంటి లంక గోపురమును ఐదు బాణములతో పడగొట్టుట 
మొదలగున వన్నియు రాముని ధనుర్విద్యా నైపుణ్యమునకు నిదర్శనములైనట్టివే. 

రామాయణ కాలంలో ఎక్కువగా మూడు వంపులు గలిగిన ధనుస్పే 
యుద్ధములందుపయోగపడినది. దానిని వాల్మీకి “ఫ్రిణత” మనినాడు”. రాముడు, 
ఇంద్రజిత్తు, అతికాయుడు మొదలగు ధానుష్ములందబు ఇట్టి ధనుస్సునే 
ఉపయోగించారు. 

యోధులు బాణములపై తమ పేర్లను చెక్కించుకొనుటయు ఆ కాలమున 
గలదు. మహోదరుడు రావణునకు కుటిలోపాయాన్ని తెల్పు సందర్భమున ఈ 
విషయాన్ని రంగనాధ రామాయణ కర్త ఈ విధముగా తెల్పినాడు. 

“... రామనామాంకిత బాణ; చటలోగ్ర పాతంబు సైరింప లేకే 
“రామునిపేరు గల బాణముల తీవ్రతను సహింపలేక” అని దాని అర్థము. 
5.3.3. బాణ యుద్ధము : : 

ధనుస్సు సహాయమున ఆలీధాది పద్ధతులలో నిలిచి నాళీక, అర్ధచంద్ర, 
కర్ణి, క్షురికాది బాణములను ప్రయోగించుట బాణయుద్ధముగా చెప్పబడును. 

ధనుర్విద్యా విశారదుడు యుద్ధమునందు నిలిచి పాదములుంచు తీరు 
“స్థానము” గా చెప్పబడును, పొద విన్యాస ఖేదములను బట్టి ఇని ఐదు లేక ఆఖు 
విధములుగ చెప్పబడినవి, 


1, Lbid-2, మూ,రాయు, 45-256, 71-18, ౩ రంగ రాయు, 3651 పేజి 





















(టన నాహం... Ine 


కరి POM SOR RTT 
భరతుడు ఈ స్థానములను (1) వైష్ణవము, (2) సమపొదము, (3) 
వైశాఖము, (4) మండలము, (5) ప్రత్యాలీఢము, (6) ఆలీఢము అను ఆటు 
విధములుగా చెప్పినాడు. * 
ధనుర్వేదము వీనిని ఐదు విధములుగానే పరిగణించినది. 









“స్థానాని ధన్వినాం పంచ। తత్ర వైశాఖమస్రియామ్‌ 
వితస్యస్తరగౌ పాదౌ! మండలం తోరణాకృతీ 
అన్యర్థస్యాత్సమం పాదం | ఆలీఢం తతాగ్రతః 
దక్షిణే పామమాకుంచ । ప్రత్యాలీఢం విపర్య్వయే' 


ఇందువైష్ణవము తప్ప మిగిలిన ఐదును పైన తెల్పినవే. 
ధనుర్విద్యావిలాసము వీని లక్షణములను ఈవిధముగా తెల్పినది, 


న్నీ ఎడమపొదము లక్ష్యమెదురుగా మున్నిడ 

నవని ప్రత్యాలీథమై దనర్చు 

గురికి జక్కనగాగ కుడికాలు మున్నిడ 
నాలీఢ మారూఢమై దనర్చు 

పుడమి మూరకొలందియెడముగా నం(ఘ్రిద్వ 
యము నిల్చ్ప వైశాఖమై దనర్చు 

నడుమ నంగుళ యుగ్మ మెడముగా నిలిచిన 
నది సమస్తానకంబై దనర్చు 

నలసమస్థానమున నుండి యడ్డముగను 

దోరణాక్ళత నడుగుల దోయి దద్రిప్పి 

యుభయ పారి ముఖంబుల నొరయ నిలుప 


త్ల 
మహిందనరుం దోరణాకృతి మండలంబు 





* స్టష్టవం, నసమపాదంచ వైశాఖం మండలం తధా 1. ధనుర్విద్యా విలాసం - పేజి-80 
ప్రత్యాలీఢ మధాలీఢం స్థానాన్యేతాని షబ్బణామ్‌॥ 2. ధనుర్విద్యా విలాసం - పేజి-76 


EEE I PF Pe Peete Pn Pe Pe Pie ee Pee pee renege ere 
అ ల లన నలో తోకా ల కోల లా నా త మోత క నడకన 


NORDIN SHH: J EI buy Hen OTN 





తులలో! షే ఘు జ్ర! 

(i) కా హాం : లక్ష్యమునకు ఎదురుగా ఎడమకాలును ముందునకు 
చాపి కుడికాలును వెనుకకు నెట్టి నిలుచుట. ఎక్కువగా ధానుష్ములీ పద్ధతినే 
యనుసరింతురు. 

(11) ఆలీధము : లక్ష్యమునకు ఎదురుగా కుడికాలును ముందునకు 
చాపియుంచి ఎడమకాలును వెనుకకు నెట్టి నిలుచుట. 

(111) వైశాఖము : రెండు పాదముల మధ్య మూరెడు దూరముండునట్లు 
నిలుచుట. రెండు పాదతలముల మధ్య కొంచెము జాగ విడిచి ముంగాళ్లపై 
నిల్చుండుటయని సం[గ్రహాంధ్ర విజ్ఞానకోశము దెల్బుచున్నది'. దానినే ధనుర్విద్యా 
విలాసము మరల ఇట్లు తెల్పినది. 

తే॥గీ॥ రెండు పదముల నడుమ మూరెడు వెడల్పు 

విడిచి నిలుచుండవలె దన యెడమకాల 
నమరు చిటికెన వేల లక్ష్యమున కెదుర 
దనరు వైశాఖ నామక స్థానమునను2 

(iv) సమస్థానము ఇదే సమపాద మనియు చెప్పబడును. రెండు కాళ్లను 
దగ్గజగా బెట్టి నిలుచుట. దీనినే ధనుర్విద్యా విలాసమిట్లు దెల్పినది. 

తే॥గీ॥ అంగుళద్వయ మెడముండునట్లుగాగ 

సౌరుగా పాద యుగళంబు సరసనూది 

యూర్థ్వ లక్ష్యంబుపై చూడ్ములొలయ నిలుచు 

తొనకంబగు ధర సమస్థానకంబు 

రెందు పాదముల మధ్య రెండంగుళముల ఎడముండవలెను. 

(౪) మండల స్థానము : రెండు పాదముల మధ్య కొంచెమెక్కువ ఎడము 
విడిచి, కొంతవంగి నిలుచుట. ధనుర్విద్యావిలాసము దీనిని మరల విపులీకరించినది. 

తే॥గీ!! పదము లిరుగడలును ద్రిప్పి పార్వములను 

మందలాకృ్ళతి జాను యుగ్మంబు వంచి 
దగ నధో లక్ష్యమునన జూడ్కి దవుల నిలుచు 
తానకంబగు మండల స్థానకంబు" 


1 సం(గ్రహాంధ్ర విజ్ఞానకోశము - 1[ భోగం, పేజి 598, 2, ధనుర్విద్యా విలాసం = 'పేజి-79, 
3, ధనుర్విద్యావిలాసం, పేజి-79 











వైష్ణవ ను ధనుర్విద్యా విలాసము లక్షణమును దెల్పినది. 


(౪ తే॥గీ॥ కుడియడుంగూని డాపలి గుల్బమందు 
-- సవ్యపద' సార్షి గీలించి-సగము ధరణి 
పార్వముఖముగా సూచుచు ఖ్యాతి నిలుచు 
తానకంబగు వైష్ణవ స్థానకంబు" 
యోధులు ప్రత్యాలీఢ పాదముతో నిలిచి యుద్ధము చేయుటను గూర్చి రామాయణమున 
అనేక ఉదాహరణలు గలవు. మచ్చునకు కొన్ని... 

(ఏ _ ఇంద్రజిల్లక్ష్మణుల యుద్ధమును వర్ణించుచు లక్ష్మణుడు 
ఇం(ద్రజిత్తుశిరమును (ద్రుంచు సందర్భమున మొల్ల ఇట్లు వర్ణించినది. లక్ష్మణుడు 
“భుజ గాస్తం వింట సంధించి వానిపై లక్ష్యంబు చేసి ప్రత్యాలీఢ పాదస్థుండై నిలిచి 
కర్ణాంతంబుగా దిగిచిొ బాణమును ప్రయోగించినాడు. 

(1 రాముడు రావణునిపై (బ్రహ్మాస్తము (ప్రయోగించునపుడును 
రాముడు ప్రత్యాలీఢ పాదుండై నిల్చుటను మొల్ల ఇట్లు వర్ణించినది. 
ము! అనఘుం డుజ్జ్వల చాపదండమున బ్రహ్మాస్తంబు సంధించి, యొ 

య్యనం గర్జాంతంబుగా గడున్‌ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుడై 

దనుజాధీశ్వరు బాహుమధ్యమువడిన్‌ దాకంగ లక్ష్యంబుగా 

గొని, బిట్టేసె నదిల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపగన్‌ 

శ్రేష్టతరమైన అస్త్రములను ప్రయోగించునపుడు ధానుష్ముడు ప్రత్యావీధ 
బారజారరుటి ధనుర్విద్యా మర్యాద కావచ్చును. 

ధనుర్యుద్ధమున బాణములను ప్రయోగించు దశలను గూడ వాల్మీకము 
తెలియజేసినది. 

రు క్ష్మణేంద్రజిత్తుల ద్వంద్వ యుద్ధమున వారి హస్తలాఘవమును వర్దించుచు 
బాణ ప్రయోగ దశలను వాల్మీకి ఈ విధంగా వర్ణించినాడు. 

క “సహ్యదానం న సంధానం 'ధనుషోవా పరిగ్రహః 
నవిప్రమోక్షో బాణానాం నవికర్నో నవిగ్రహః 


ననన నాను నాననా నమన లలనా న లను 


1. 16%d- పేజి-80 2 మొల్ల రాయు. 1-N7, 3. మొల్ల. రాయు, 8-105 


నా 
























క ie ళ్‌ 
(| లా టో 
fa 






MEN ent 
ద న రకముల 01 గ తర 


నముష్టి ప్రతిసంధానం నలక్ష్య ప్రతివాదనం 
అద్భశ్యత తయోస్తత్ర యుధ్యతో ః పాణిలాఘవాత్‌ | 
ఈ శ్లోకములందు చెప్పబడిన దశలను గోవిందరాజీయ వ్యాఖ్య 
విపులముగా దెల్పినది*. 
అవి : 
(1) ఆదానం : (బాణస్య తూణా దుద్ధరణమ్‌) తూణీరము నుండి బాణమును 
తీయుట. . 
(1 సంధానం : (ఉద్ధతస్య బాణస్య ధనుష్యవస్థాపనం) తూజీరము నుండి 
తీసిన బాణమును ధనుస్సు నందుంచుట. 
(1) ధనుషోవా పరిగ్రహః : (సవ్యాపసవ్యేన కార్ముక గ్రహణం) సవ్యాపసవ్య 
మార్గములలో ధనుస్సును పట్టుకొనుట. 
(1) విప్రమోక్ష * : (విసర్జనం) బాణమును విడుచుట అనగా సంధించుట. 
(౪) వికర్ష 8 ఏ (ఆకర్ష గ్రహణం) నారిని ఆకర్షాంతము లాగుట. 
(౪/1) విగ్రహః : (ఆలీధాద్యవస్థాన విశేషః) ఆలీథాది పద్ధతులలో నిల్బుట, 
(vii) ముష్టి (పతి సంధానం : (జ్యాకార్ముకయోః ముష్టిబంధనం) వింటిని, 
.__ నారిని పిడికిట పట్టుకొనుట. 
(౪11) లక్ష్య ప్రతిపాదనమ్‌ : (లక్ష్య ప్రాపణం) (లక్ష్యవేధ) లక్ష్యమును వేయుట. 
ఈ దశలన్నింటిని అనుసరించుచున్నప్పటికి అవికనబడనంత వేగముగ 
ఇం(ద్రజిల్లక్ష్మణులు యుద్ధము చేసిరి. 
రామాయణమున వర్ణింపబడిన బాణ యుద్దములలో నిరువురు యోధులు 
పరస్పరము చేసినట్టివి కొన్ని మాత్రమే గలవు. ధనుస్సు ఆయుధములలో శ్రేష్టమైనది. 
కావున ధనుస్సుతో ఇతరాయుధముల నెదుర్మొనుటయు రామాయణమున వర్ణింప 
బడినది. 


క్‌; 






బాలకాండలో తాటక రామలక్ష్మణులపై శిలావర్షమును కురిపింపగా 
రాముడు శిలావర్షమును తన బాణ వర్షముచే నడ్డగించి రాళ్లను ముక్కలు చేసి 
సమీపమునకు వచ్చుచున్న ఆమె చేతులను బాణములతో నజకెను* 


1, మూ.రా.యు. 90-29,30, 2. గోవింద రాజీయ వ్యాఖ్య - 988,989 పేజీలు, 8. మూ.రా.బొల. 26-7 











rr Tee 

అరణ్యకాండమున రావణుడు తన నెదిరించిన జటాయువుపై స 
బాణములను ్రయోగించినాడు. * 

సుందరకాండలో హనుమంతుడు జంబుమాలిపై రాతిబండలను సాల 
వృక్షములను ప్రయోగింప నాతడు అర్ధచంద్ర బాణములను, కర్ణిబాణములను 
(ప్రయోగించినాడు." 

అట్లే రావణ పుత్రుడైన అక్షకుమారుడును ధనుర్విద్యా విశారదుడే. ఆతనిని = 
గూర్చి వాల్మీకి “సమాధి, సంయోగ విమోక్ష తత్త్వవిత్‌ొ8 అనగా అతడు బాణమును 
గురిపెట్టుట, సంధించుట, విడుచుట యను లక్షణములను బాగుగా తెలిసినవాడు. 

అట్లే రావణుని మంత్రి పుత్రులును ధనుర్యుద్ధము చేసినారు. రక్తరోముడు, 
శతజిహ్వుడు, రుధిరలోచనుడు, స్తనితహన్తుడు, శూలదం(ప్రుడు, దుర్ముఖుడు, 
వ్యాఘ్రకబళుడు యను రాక్షస ్రేష్టులును హనుమంతునిపై బాణ ప్రయోగము 
చేసినారు. 















అక్షుడు ప్రయోగించిన బాణములను హనుమంతుడు తన వాలముఖంబున 

ద్రుంచుటను మొల్ల మనోహరముగా వర్ణించినది. 

ఉ॥ వాయుజుడప్పు డంపగమి వాలముఖంబున దద్రుంచె, ద్రుంచినన్‌ 
వాయుజమీద గ్రమ్మజ నవార్యబలంబున నేసి, నేసినన్‌ 
వాయుజుడుగ్రుడై తునిమె వాని శరావళినెల్ల, బిమ్మటన్‌ 

' వాయుజు నాటనేసె గడు వాడిశరంబుల నక్షుడుద్ధతిన్‌.* 
5.10: రామాయణమున వర్ణింపబడిన కొన్ని బాణయుద్ధములు : 
5.41. రాముడు ఖరదూషణాదులతో చేసిన యుద్ధము : 
ఖరుని యనుచరులగు పదునాలుగు త టే రాక్షసులు ఒకేసారి 

రాముని తమతమ ధనుస్సులతో ఎదిరించిన విధమును భాస్మర రామాయణ కర్త ఈ 
విధంగా వర్ణించినాడు. 

“వెస బదునాల్లు వేలబలువిండ్లను దానవులేయు బాణముల్‌ 

ప్రసభరయంబునన్‌ దునిమి పార్ధివు డొక్కడు నేయు బాణముల్‌ 





1. మూ.రాాయు.ఆరణ్య - 51-5, 2 మూ.రా.నుం. 44-7, 3. Ibid 47-14, 4 మొల్ల. రౌ.సుం, 154 
మూ ల స ల ల తో నో లత కక కో కల త క కోతలతో ల మలో లోల 
చ ల లో ల ల లోలా లతల ల ల కో తు తో లా కక లో మ స క 













Meme Mr Ey 
వం జంర పారు ములలో ని తుర్గవర్ధతుత నార 


మసలక యెక్కుడై నిగిడి మండుచుం బాటి యనేక ఘోర రా 
క్షసుల యురంబు లుచ్చి చనికాడు రణాంచలమేదినీ స్థలులో 
ఆ బాణముల తీవ్రత ఎట్టిదో కూడ భాస్మర రామాయణ కర్త 
మనోహరముగా వర్ణించినాడు. 
సీ!  మదగజేంద్రంబుల నుదురులు గాడితో 
కల సుచ్చిపోవును గ్రందుగాగ 
రథ సుముద్ధతులగు రధిక సారధు లొక్క 
గుది యయి ధారుణి గూలదాకు 
సద్భుతాటోపమై యాశ్విక (వ్రాతంబు 
దునుముం దురంగాలి తోన తునియ 
పటు సముద్ధతి వీరభుటుం దాకి యవ్వలి 
భటుదాకి పేరుగా బారిగ్రుచ్చు 
బీరుదు పడగల గొడుగుల పిందునుగ్గు 
సూచముగ దాకు రామధనుర్విముక్త 
నిషుఠరోత్సాత నిర్దాత నిభ నిశాత 
చండ సంపాత కాండ క్రాండ సమితి” 
రాముని బాణములు మదపుటేనుగుల కుంభ స్థలములదాకి తోకల నుచ్చిపోవునట్టివి. 
చతురంగ బలములను గూల్చినవి. ఆ బాణములు ఆ పదునాల్లు వేలమంది రాక్షసుల 
“కవచములను ముక్కలు చేయుచు, మర్మ స్థానములను గొట్టుచు, చేతులను చీల్చుచు, 
కండలను చెక్కుచు, తలలను నజకుచు, వారి ప్రాణములను హరించినది. రాముడు 
అమ్ములపొది నుండి బాణమును తీయుటనుగాని, సంధించుటనుగాని, (ప్రయోగించు 
టనుగాని, శత్రువులు గుర్తింప లేకపొయిరి. “ధనుస్సు గుడుసై” కనిపించెడిదట. 
భాస్మర రామాయణ కర్త ఆ విషయాన్ని ఈ విధంగా వర్ణించినాడు. 
మ వడితూణమ్మున నమ్ముగైకొనుట, తీవ్రస్పూర్తి సంధించు, టే 
ర్పడ లీలన్‌ దెగ వాపుటేయుట, మదిన్‌ భావింపగా రాక, వి 









1. భాస్కరా.అరణ్య - 1-203, 2. 1014 1-205 












శ 






నం కంర ఆహార మరలో రు పరకలు 


- -ల్లుడుసై యుండుటయుం (బ్రచండగతి 'రక్షోవక్షముల్‌ వయ్య, న 
ప్పుడు వారొక్కట గూలు మైతయు నభోభూ భాగముల్‌ గప్పగన్‌* 
శత్రువు ప్రయోగించిన ఆయుధములను తగిన విధముగా బాణప్రయోగము చేయుటను 
తెలిసిన వీరుడు రాముడు. కావుననే ఖరుడు పంపిన పదునాల్గు మంది రాక్షసులు 
ఒకేసారి పదునాలుగు శూలములను (ప్రయోగింపగా రాముడు “కత్తివాతి యమ్ములతడు 
పదునాల్లు నిగిడించి యద్భుతముగ దునిమె పదునాల్లు శూలములను”* అని భాస్మర 
రామాయణము వర్జించినది. 
రాముడు ఒకేసారి అనేకమైన భాణములను ప్రయోగించు నేర్చుగల వాడు 
ఆ విషయాన్ని తెల్పుతూ రంగనాథ రామాయణ కర్త ఈ విధంగా వర్ణిస్తాడు. 
“కరలాఘవము మీజ గవదొనలోన | శరములన్నియు నొక్కసారె సంధించి 
పదియు నూజును వేయు పదివేలు లక్ష ! పదిలక్షలటు కోట్లు పదినూరు కోట్లు 
మండిత పరివేష మధ్యందినార్మ । మండల పరివేష మహితాను కారిో 
5.4.2. రామ త్రిశిరుల ధనుర్యుద్ధం : 
ఖరుని సేనాపతి యగు త్రిశిరుడును ధనుర్విద్వా విశారదుడే. రాముని 
వధించెదనని యాతడు ఆయుధమును తాకి ప్రతిజ్ఞచేసి యుద్ధానికి బయలుదేరినాడు 
ఆతని యుద్ధమును వాల్మీకి ఈ విధముగా వర్ణించినాడు. 
“శరధారా సమూహాం తృ మహామేఘ ఇవోత్సజన్‌ 
వ్యసృజ త్సద్భశం నాధం జలాగ్ధస్యతు దుందుభేకి* 
అతడు దుందుభి (మోతవంటి సింహనాదము చేసి, మహామేఘమువలె బాణధారా 
సమూహమును విడిచినాడు. | 
రామ త్రిశిరుల మధ్య సింహమునకు మదపుటేనుగకు మధ్య జరిగిన 
యుద్దమువలె పోరాటము సాగినది. త్రిశిరుడు రాముని నుదుటిని మూడు 
జాణముఆతో కొట్టి నాడు.- ఆతని-బాణములను రాముడు-పుష్పములుగా భావించినాడు. 
పిమ్మట రాముడు ఆతని రథాశ్వములను, సారథిని నేలగూల్చి మూడు బాణములతో 
ఆతని మూడు శిరస్సులను ఖండించెను. 





1. భొస్మరా.అరణ్య - 1-210, 2. 1.014 అరణ్య - 1-166, 3. రంగ.రా.అరణ్య - 141, 4. మూ.రా.అరణ్య 27-8 











ర్‌.4.8 ఇంద్రజిత్తు వానరులతో చేసిన యుద్ధము : 
ఇంధ్రజిత్తు మూడవ యుద్ధమున వానరులపై విజృంభించి పోరాడినాడు. 
ఆతని బాణముల ఏపును భాసర రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
పిడుగులొకో కావు పొడతేవు ఘనములు 
ల్మాసహగస్రంబులో కాపు ధరణి 
యడలదు కాలసర్పావళులొకొ కావు 
పాతాళ వివరంబు బయలుపడదు. 


ఖరమైన ముక్కంటి కంటి మంటలొ కావు 
జగదవసానంబు జాడలేదు 
కాలకూటార్చులో కాపు మందర గోత్ర 
మానితాంభోరాశి గానబడదు 
మొద లెణుంగరాదు మునుకొని పుట్టిన 
చొప్పు తెలియరాదు చూడనెచట 
నని కపీంద్రు లిట్టులాజి దల్లడమంది 
రింద్రజిత్తు తూపు లేపు సూప! 
ఆ బాణములు ఉల్మాసహస్రములేని పిడుగుల వంటివి. పాతాళ రంధ్రమును బయట 
పడనీయని కాలసర్పములు. జగదవసానము గాని సమయమందలి ముక్కంటి 
మంటలు. మందర పర్వతముతో గూడిన సముద్రములోని కాలకూటపు టగ్నులు. 
ఆ బాణములు ఎచ్చటనుండి వచ్చుచున్నవో తెలియక 'వానర శ్రేష్టులందణు 
తల్లడమందిరి. | 
ఆ సందర్భముననే ఇంద్రజిత్తు వానరుల శరీరములపై దట్టముగా బాణ 
ప్రయోగం చేయుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 
తే॥గీ।  “ఒలసి మేనులు నువ్వగింజలకునైన 
తెజిపి లేకుండ శరములు దీటుగొలిపి 
స్లవగ చక్రమునంతయు బడలుపటథిచి 
యేగె లంకకు క్రమ్మఅ నింద్రజిత్తు” 





1. భాస్కరా.యు. 1268 2. 1bid.... 1271 












నును మును 
ODN Tae 


వానరుల శరీరములపై నువ్వుగింజంత చోటు కూడా మిగల్చకుండా ఇంద్రజిత్తు 





బాణప్రయోగం చేసినాడు. 
ర్‌.4.4 ఇంద్రజిత్తు రామలక్ష్మణులతో చేసిన బాణ యుద్ధము : 

ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశబద్దులను చేయు సందర్భమున 
వారిని మర్మ స్థానములందు వివిధములైన బాణములతో కొట్టుటను వాల్మీకి ఇట్లు 
దెల్పినాడు. 

“రుకపుంఖైః ప్రసన్నాగైఃఅధోగతిభినాశుగైః 

నారాచై రద్ధ నారాజై ర్భల్లై రంజలి కైరపి 

వివ్యాధ వత్సదంతైశ్చ సింహదంష్టైః క్షురెస్తధా”* 
అర్ధనారాచములనగా నడుము విరిగిన వానివలె నుండు బాణములు. భల్లములనగా 
గండ్రగొడ్డలి వంటి మొనగలవి. అంజలికములనగా అంజలి వంటి మొనగలవి. 
వత్సదంతములనగా దూడపండ్ల వంటి మొనగలవి. సింహదం[ష్టములనగా సింహపు 
కోరలను పోలినవి. క్షురములనగా మంగలికత్తి వంటి మొనగలవి. ఈ విధమైన 
బంగారు పింజలు గల, మొనదేలిన బాణములను ప్రయోగించినాడు. . 
5.45 శోణితాక్షుడు ప్రయోగించిన బాణాలు : 

శోణితాక్షుడు అంగదునిపైకి వివిధమైన ఆకృతులు గల బాణములను 
(ప్రయోగించుటను వాల్మీకి ఇట్లు వర్ణించాడు. 

క్షుర క్షు ర(పైర్నారాచై ర్వత్సదంతైః శిలీముఖైః. 

కర్ణిశల్య విపారైశ్చ బహుఖిశ్చ శితైశ్ళరైః” 
ఇందు (క్రొత్తగా చెప్పబడినవి శిలీముఖములు, కర్ణి బాణములు, శల్యములు, 
శిలీముఖములనగా కంకపత్రాకార ముఖము గలవి. కర్ణిశరములనగా రెండు (ప్రక్షలను 
కర్ణములు గలవి. శల్యములనగా గన్నేరాకుల కొనల వంటి బాణములు. 
ర్‌.4.6 రామ రావణుల బాణ యుద్ధం : 

ఇతిహాస యుగం నాటి చరిత్రను పరిశీలిస్తే రామరావణ యుద్ధంతో 


1. మూ.రా.యు. - 45-23, 2 10164 76-6 








అం యు సమయాల 
WY Sirerr it 


Me tr 





సాటియైన యుద్ధం మరొకటి లేదని చెప్పవచ్చును. అది నిరుపమానమైనదని వాల్మీకి 
మహర్షియే స్వయంగారామాయణంలో ఈ విధముగా చెప్పినాడు. 

“గగనం గగనాకారం సాగరః సాగరోపమః 

రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరివ”' 
ఆకాశము ఆకాశముతోనే పోల్చదగినట్లు, సముద్రము సముద్రముతోనే పోల్చదగినట్లు 
రామరావణ యుద్ధముతో రామరావణ యుద్ధమే పోల్చదగినది యని ఆ శ్లోక భావము. 
అలంకార శాస్త్రవెత్తలు దీనిని అనన్వయాలంకారమునకు ఉదాహరణగా స్వీకరించి 
నారు. 
రావణుడు మొదటగా ప్రహస్తుడు మరణించిన తర్వాత కోపించిన వాడై 
స్వయంగా తానే యుద్ధ రంగానికి బయలుదేరినాడు. రథస్థుడైన రావణుని ఎదిరించుట 
కనువుగా హనుమంతుడు రాముని తన భుజములపై కూర్చుండ బెట్టుకొనినాడు. 
ఈ యుద్ధమున రామునిదే పైచేయియైనది. ఆ సందర్భమున రాముడు ప్రయోగించిన 
బాణముల తీవ్రతను వాల్మీకి ఈ విధంగా తెల్పినాడు. 

“బహ్మదండ ప్రకాశానాం విద్యుత్సదృశ వర్చనామ్‌ 

స్మరన్‌ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వరఖి” 
ఆ రావణుడు బ్రహ్మదండము వలె మెరయుచు, మెరుపు తీగలవంటి కాంతిగల్లిన ఆ 
రాముని బాణములను స్మరించుచు వ్యధ చెందినాడు. అనగా రాముదట్టి బాణములు 
(పయోగించినాడు. et 

రావణుని రథమును, రథచక్రములను, ధ్వజమును, ఛత్రమును, సారధిని, 
పతాకమును రాముడు పడగొట్టినాడు. రావణుడు ప్రయోగించిన బాణములనేగాక 
వజ, శూల, ఖద్దాది ఆయుధములను కూడ రాముడు తన బాణములతో ఛేదించి 
నాడు. వజ సమానతుల్యమగు బాణముతో నాతని ఉరమును కొట్టినాడు. అర్ధచం(ద్ర 
బాణముతో కిరీటమును పడగొట్టినాడు. ఈ యుద్ధమున రావణుడు ఓటమిని పొంది 
రాముని బెదార్యముతో ప్రాణములు దక్కించుకొని లంకకు తిరిగి వెళ్లినాడు. 

ఆ సందర్భమున రాముడు చేసిన యుద్ధమును భాస్మర రామాయణ కర్త 
మనోహరముగా ఇట్లు వర్ణించినాడు. 





1 మూ.రొ.యు, + 110-23, 2. మూ.రా,యు, 60-3 


న్య 
అలక లో కతా లాలా జప త యో సో తో నింత నుడ మో త నత మక మడ కో కున్‌ మోము కలబోత ములో ముత ల 





టో 


- -ఒక్కట నారిబోసి-వివిధోగ్ర శరంబులదేరి చక్రముల్‌ 
చెక్కలుసేసి పై పొడవు చిందరవందరలాడి వాజులన్‌ 
__ప్రక్షలు వాపి సూతుబడవైచి పతాక దళించి, కైదువుల్‌ 

చక్కగద్రుంచి యెల్లి పలు చందములం బొలియించి వెండియున్‌" 
రాముని బాణములు వరుణుని పాశముకంటి, ఇంద్రుని వజ్రాయుధము కంటె, కాలుని 
దండముకంటె, దేవతల సమస్త ఆయుధముల కంటె బెడిదములైనవిగా రావణుడు 
భావించినాడు. ఆతడు ఆయా దేవతల ఆయుధముల యొక్క శక్తిని చూచినట్టి వాడు. 
ఆతడు పారిపోయిన విధమును గూడ భాస్మర రామాయణ కర్త ఇట్లు దెల్పినాడు. 
క॥। మీతిన భయమున రాముని 

దేజి కనుంగొనగ నోడి ధృతి కడు దూలన్‌ 

వేజొకరిదితేరిపై బడి 

పాతి యతడు లంకసొచ్చెం బౌరులు బెదరన్‌” 
ఇచట రావణుడు రాముని రథమును అనగా హనుమంతుని చూచుటకును భయపడి 
ధైర్యమును కోల్పోయి వెతొకరి రథముపై నెక్కి పారిపోయినాడు. 

రావణుడు రెండవ పర్యాయము ముందు లక్ష్మణునితో జాణ యుద్ధముచేసి, 
ఆతని నతిక్రమించి రామునెదిరించినాడు. ఆ సందర్భమున రావణుని బాణ వర్షమును 
రాముడు నివారించుటను వాల్మీకి ఇట్లు వర్ణించినాడు. 

“శరధారా స్తతో రామో రావణస్య ధనుశ్చుుతాః 

దృష్టైవాపతత శీఘ్రం భల్లాన్‌ జగ్రాహ సత్వరమే 
అంతట రాముడు రావణుని వింటినుండి ఎడతెగక ధారాపాతముగ వెదలుచున్న 
బాణములను చూచి, వెంటనే భల్ల బాణములను చేపట్టెను. 

ఆ భల్ల బాణములతో రావణుని బాణ సమూహమును (త్రుంచివైచినాడు. 
బాణములు. ధారాపాతముగా- మీద పడుచున్నపుడు ఛానుష్ముడు భల్ల బాణములు 
ప్రయోగించుట ధనుర్యుద్ధ పద్ధతి కావచ్చును. 

ఆ బాణ యుద్ధమున యిరువురును చిత్రముగా సవ్యాపసవ్య మార్గములలో 


(న్‌ 
శ 





1. భాస్కరా,యు, 849, 2. భాస్కరా.యు. 854, 8. మూ.రా.యు. 100-23 























తిరుగుచూ యుద్ధము చేసిరి. వారి బాణములు ఆకాశమంతటను నిండుటను వాల్మీకి 
చక్కని ఉపమతో ఇట్లు వర్ణించినాడు. 

“సంతతం వివిధైర్నాణర్భభూవ గగనం తదా 

ఘనై రివాతపాపాయే విద్యున్మాలాసమాకులైః 

గవాక్షిత మివాకాశం బభూవ శరవృష్టిఖిః” 
వర్షా కాలమున మెజుపు తీగలతో కూడిన మేఘములు క్రమ్ముకొనినట్లు ఆకాశ 
మంతటను బాణములాక్రమించినవి. ఆ బాణ వర్షములచే ఆకాశమునందు అపుడు 
మధ్యమధ్య ఏర్పడిన ఖాళీలు కిటికీలు నిర్మించినట్లున్నవి. 

(గ్రద్ద రెక్కలు కట్టిన బాణముల నుపయోగించుట ఆనాడు గలదు. రామ 
రావణులు తమ బాణ యుద్ధమున అట్టి బాణముల నుపయోగించిరని వాల్మీకి యిట్లు 
వర్ణించినాడు. 

“మహావేగైః సుతీక్షాగైః గృధ్ర పత్రై సువాజితైఖి” 
మహావేగము గలవి, మిక్కిలి వాడియైనవి, (గ్రద్ద రెక్కలు కట్టుట వలన మంచి రెక్కలు 
గలవి యగు బాణములని భావము. 

రాముడు రావణుని శిరములను క్షురబాణములచే ఖండించినాడు. 
రావణుని శిరములు ఖండింపబడియు మరల మొలచుటను రామాభ్యుదయ 
కర్తచమత్నారముగా నిట్లు వర్ణించినాడు. 

ఆ|| “దేవముని వరోపదిష్టంబు రవిహృద 

యము బరించి రాముడమరవైరి 

తలులుదెంచెం దెంచె మొలతెంచె మొలతెంచె . 

డులిచె డులిచె మజియు మొలిచె మొలిచి 
రాముడును సవ్యసాచి, రావణునిపై సవ్యాపసవ్యముల బాణములను (పయోగించినాడు. 
రావణుని తెగిన తలలతో, బాహువులతో భూనభోంతరములు నిండినవి. 

ఆ యుద్దమున రాముడు కొందటు రాక్షసులను “గురుశరంబుల గొందటి 
గుదులుగా (గ్రుచ్చినాడనిో*ో యు భాస్మర రామాయణ కర్త వర్ణించినాడు. 


ity OOD) ON టు. $81 ౫ 





1 1 bid 100-28, 2. మూ,రౌ,.యు. 100-29, 3. రామాభ్యుదయం 8-226, 4. భాస్కరాయు, 1497 పద్యం 


PENT tI MS ననన నస ననన నన ననన a 












జో 


య అహ తాను అతు శతా టి. ఇల ల నాశి నళ TOE: mes ళ్‌ ళ్‌ గ 
OTe 


ర్‌.ర్‌ అస్త్ర యుద్ధము : 

అస్త్రములు మంత్ర ప్రధానములైనట్టివి. అస్తవిదుడు ఆయా దేవతలకు 
సంబంధించిన మంత్రములు జపించి అస్త ప్రయోగమును జేయును. అస్త్ర యుద్ధము 
కూడ ధనుర్జారులే జేయుటను బట్టి ఇది కూడ ధనుర్యుద్ధమున నొక భాగమైనది, 
అస్త్ర విదుడు తన ప్రత్యర్థి ప్రయోగించిన అస్త్రమును గుర్తించి దానిని నివారింపగల 
అస్రమును ప్రయోగింపవలసి యుండును. యోధుడు తాను ప్రయోగించిన అస్తమును 
మరల్బగల ఉపసంహార మంత్రములును తెలిసి యుండవలెను. రామాయణమున 





అగస్త్రములకు సంబంధించిన ప్రశంస విపులముగా గలదు. 

బాలకాండలో విశ్వామిత్రుడు రామునకు అస్త్రప్రదానము చేయు 
సందర్భమున అనేక శస్తాస్తముల విషయము చెప్పబడినది. భృశాశ్వునకు దక్షుని 
కుమార్తెలైన జయ, సుప్రభ యను ఇరువురు భార్యలు గలరు. వారిరువురు వంద 
శస్తాస్తములను (ప్రసవించిరి. 'జయి అనునామె అపరిమిత బలము గలిగి, కామరూప 
ధరులై మిగుల గొప్పవారగు ఏబదిమంది కుమారులను గనెను. అట్లే సుప్రభ 
“సంహోరులు”గా ప్రసిద్ధులై ఎదిరింపరాని బలవంతులకు ఏబది మంది కుమారులను 
గనెను. 

విశ్వామిత్రుడు రామునకు అనేక ప్రయోగాస్తములు ఉపసంహరణాస్తము 
లను ప్రదానము చేసినాడు. అందు ప్రయోగాస్తములు ఈ విధమైనట్టివి. “ఇం ద్రాస్త్రము, 
వజ్రాస్తము, బ్రహ్మ శిరోనామకాస్తము, ఐషీకము, (బ్రహ్మాస్తము, శిఖరమను పేరు 
గల ఆగ్నేయాస్తము, వయశిరోనామకాస్త్రము, కౌంచాస్తము, ప్రథనమను 
వాయవ్యాస్తము, వైద్యాధరము, గాంధర్వాస్తము, మానవాస్రము, ప్రస్వాపనము, 
ప్రశమనము, సౌరము, దర్పణము, శోషణము, సంతాపనము, విలాపనము, 
మదనము, దుర్ధర్షము, పైశాచము, మోహనము, తామసము, సౌమనము, సంవర్తము, 
మౌసలము, సత్యము, -మాయాధరము, తేజః ప్రభము, సౌమ్యము, శిశిరము, 
సుదామనము, భగాస్త్రము, శీతేషువు, మానవము, మొదలగునవి”. ఇందు మానవము, 
మానవాస్తము వేరు వేరుగా వాల్మీకమున చెప్పబడినవి. 


1 మూరా.బొల 21-15 నుండి 17 శ్లో, 2, మూ.రా,బొల, 27-6 నుండి 20 శో 


ass s nse en TRE TP UT LUN 









ఇచి నాళం ల ఇల ఇళ ల లం కాం లం II న? 
ర 0వ గర నను లలని గస వద్ధ కుటు... CDs 


విశ్వామిత్రుడు రామున కుపదేశించిన ఉపసంహరణాగస్తము లీవిధముగా 
చెప్పబడినవి. అవి 

సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ్రతిహారతరము, 
పరాజ్ముఖము, అవాజ్ఞుఖము, లక్షాక్షము, విషమము, దృఢ నాభము, సునాభము, 
దశాక్షము, శతవకక్రము, దశశీర్నము, శతోదరము, పద్మనాభము, మహానాభము, 
దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, 
యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతిమాలి, 
వృత్తిమంతము, రుచిరము, పితృ సౌమనసము, విధూతము, మకరము, కరివీరకరము, 
ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, 
సర్వనాభము, సంతొనము, వరణము మొదలగునవి. వీరందణును భృశాశ్వుని 
పుత్రులే'. 

అస్త ప్రయోగము చేసినపుడు మంత్రాది దైవతమునకు లొంగినచో అది 
ప్రాణహాని కల్గింపక ఆ వ్యక్తిని విడిచివెయును. 

సుందరకాండలో హనుమంతునిపై ఇంద్రజిత్తు బ్రహ్మాస్తమును ప్రయోగింప 
గా హనుమంతుడు బ్రహ్మమంత్రము లుచ్చరించుటచే అది ఆతనికి హాని గల్లింపక 
పోవుటను రంగనాథ రామాయణ కర్త ఇట్లు దెల్పినాడు. 

“బలువిడి బజితెంచు బ్రవ్మాస్తమునకు! దలకక బ్రహ్మమంత్రములుచ్చరింప 

నది చంపజాలక యతని బంధించి! కుదియించి పడవైచె గుంభిని మీద”* 

అస్త్ర ప్రయోగమునకు ధనుర్భాణము లక్కజలేదు. అస్త మంత్రము 
లుచ్చరించి దేనిని ప్రయోగించినప్పటికి దాని ద్వారా అస్త శక్తి బహిర్గతము కాగలదు. 
ఇందుకు నిదర్శనముగా కాకాసుర వృత్తాంతము చెప్పదగినది. 

కాకాసురుడు సీతను బాధించుటను జూచిన రాముడు కోపించి తన 
సమీపమున గల ఒక జెల్లుగడ్డి పరకను (బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించి 
(పయోగించినాడు. అంతట ఆ టెల్లుగడ్డి పరక మహాతేజోవంతమై కాకాసురుని పైకి 
వెడలినది. 





1. మూ.రా,బాల 28-4 నుండి10 శ్లో॥, 2. రంగ, రా,సుం. 233 పేజి 















క సంర మరక ములను గస తలు 
-- అస్త్రము" లేవియైనను ప్రయోగించిన" వాని అభిమతానుసారముగా 

(ప్రవర్తించును. కావుననే రాముడు తనను శరణుగోరిన కాకాసురుని యొక్క ఒక 
నేత్రమున్లు మాత్రమే హింసించునట్లు అస్త్రము నాజ్ఞాపించినాడు. 

అస్తవిదులలో రాముడు శ్రేష్టుడు. ఇం(ద్రజిత్తు బ్రవ్మోస్తముచే అభిమం(త్రిత 
మైన దివ్యరథమును, ఆయుధముల ధరించి యుద్దమునకు వచ్చుటను (గ్రహించి 
లక్ష్మణునితో (బ్రహ్మదేవుని మహిమ ఊహింపరానిది గావున బాణపాతమును 
సహింపుమని పల్మును, 

సాధారణముగా ధానుష్ముడు ముందుగా బాణ యుద్ధమును చేసి శత్రువు 
బలవంతుడని, లొంగదీయుటకు సాధ్యముగాని వాడని గుర్తించినప్పుడే అస్త 
యుద్ధమునకు పూనుకొనును. 

రామాయణమున నిర్వహింపబడిన అస్త యుద్ధాలలో మచ్చునకు కొన్ని; - 
ర్‌.5.1 రాముడు చేసిన అస్త యుద్ధం : 

రాముడు రాక్షసులపై చేసిన అనేక యుద్ధములందు వివిధాస్తములను 
ప్రయోగించినాడు. సమయ సందర్భములకు తగినవిధముగా రాముడు అస్త్రములను 
('ప్రయోగించును. 

మారీచ, సుబాహులు విశ్వామిత్రుని యజ్ఞమునకు విఘ్నము గల్లించు 
చుండగా రాముడు శీతేఘవను పేరుగల మానవాస్త్రముతో మారీచుని మూర్చితుని 
చేసి సుదూరమున పడునట్లు చేసినాడు. ఆ విషయమును వాల్మీకి ఈ విధముగా 
వర్ణించినాడు. 

“పశ్య లక్ష్మణ! శీతేషుం మానవం ధర్మ సంహితమ్‌ 

మోహయిత్వా నయత్యేనం న చప్రాణై ర్యయుజ్యత”* 
ఓ లక్ష్మణా! ధర్మ సహితమగు శీతేషువను వేరొక పేరుగల మానవాస్త్రమును చూడుము. 
ఇది మారీచుని తెలివి దప్పించి-సుదూరము కొనిపోవుచున్నది. ఈతడు (ప్రాణములను 
మాత్రము కోల్పొనలేదు. 








1. మూ.రా_.బాల. 30-19 


SRT RTT Rr Re Re RT Re Re Re TRE RIE RY లర 












sae 
Sse FINRA 


రాముడు సుబాహుని ఆన్నేయాస్తముతో సంహరించినాడు. ఇతర 
రాక్షసులను వాయవ్యాస్తముతో చెదరగొట్టి నాడు. " 

కుంభకర్ణ వధ సందర్భమున రాముడు అనిల, ఐంద్రాస్తములతో వాని 
బాహువులను ఖండించినాడు. ఐంద్రాస్త్రముతో కుంభకర్ణుని శిరమును ఖండించినాడు. 

అనేకమందితో ఒకే పర్యాయము యుద్ధము చేయవలసి వచ్చినపుడు 
గాంధర్వాస్తమును ప్రయోగించెడి వారు. ఇదే సమ్మోహనాస్తముగను చెప్పబడును. 
భారతమున ఉత్తర గోగ్రహణ ఘట్టంలో అసంఖ్యాకమైన కౌరవసేన నెదిరించుటకై 
అర్జునుడు సమ్మోహనాస్తమును (ప్రయోగించినాడు. 

రామాయణమున రాముడు రెండుమార్లు గాంధర్వాస్త ప్రయోగమును 
జేసినాడు. 

ఖర దూషణాది రాక్షసులతో పోరునపుడు ఒక్కసారిగా పదునాల్గు వేలమంది 
రాక్షసులు ముట్టడించగా త్వరితముగావారిని నివారించుటకు రాముడు గాంధర్వ 
శరమును (ప్రయోగించుట భాస్మర రామాయణ కర్త ఈ విధముగా దెల్పినాడు. 

జ్యానాదంబు చెలంగ చిత్రతర వేగా లక్రితాధాన సం 

ధానాకర్షణ మోక్షితుండగుచు గంధర్వాస్త పూర్వంబుగా 

నానా బాణములేసె నవ్వసుమతీ నాధుండు దద్భాణ సం 
తానం బుద్ధతి బర్వె నెల్లెడ మహాధ్వానంబుతో నత్తణిన్‌' 

గంధర్వాస్త్ర (పభావమువలన రాముడు (ప్రయోగించిన బాణములు యుద్ధరంగ 

మంతటను నిండిపోయినవి. ఇందు అస్త్ర మంత్రమును ధ్యానించి నానా బాణములు 
(పయోగించుట చెప్పబడినది. 

అట్లే రావణుని అసంఖ్యాకమైన మూలబలముతో యుద్ధము చేయునపుడు 
రాముడు గాంధర్వాస్తమును ప్రయోగించుటను రంగనాథ రామాయణ కర్త ఇట్లు 
వర్ణించినాడు. 
“కని తాకునప్పుడు గాంధర్వ శరము | ఘన మహత్వమున రాక్షసులకు జూడ 
నొక్కొకృనికి రాముడొక్కొక్కడగుచు । నొక్కొక్మనికి రాములొగి బదుండ్రగుచు 


1. మూ.రా.బాల 30-21, 22, ఇమూ,దాయు. 6/-153, 3. భాస్కరా. అరణ్య 1-214 





క న ఆనం తలో కోకో బక క కా టాకో ర్య కటుక తత తాక టల లో వ్యోమ 





నొక్కొక్కనికి రాములొగి నూర్గురగుచు । నొక్కొక్కనికి రాములొగివేవురగుచు 
నొక్కొక్కనికి రాము లొగి లక్షయగుచు । నొక్కొక్మనికి రాములొగి కోటి యగుచు 
శతకోటి యర్పుద సంఖ్యలు గడచి । యతులితంబైనట్టి యాజిరంగమున”* 

గాంధర్వాస్త ప్రభావముతో సర్వము రామమయమైనది. రాక్షసులందటు 
భ్రాంతిని చెందినవారైరి. ఆ యుద్ధమునందు రాముడు పగలు యొక్క ఎనిమిదవ 
పాలు కాలములోనే ఏడు కోట్ల ఇరువది తొమ్మిది లక్షల వాయు వేగము గల రథములు, 
పదమూడు కోట్ల పం[(డైెండు లక్షల ఇరువది వేల బలవంతములైన గజములు, పది 
కోట్ల ఇరువది లక్షల అరువది వేల రౌతులో కూడిన గుజ్జములు, నూట నలుబదియైదు 
కోట్ల యెనుబది లక్షల పదాతి దళమును ఒక్కడే నాశనము చేసినట్లు వాల్మీకము 
వర్ణించినది. * 

రంగనాథ, భాస్మర రామాయణములు దీనిని మజొక విధముగా చెప్పినవి. 
రాముడు ఒక్కొక్క నిముషమున పదునాలుగు వేల గుజ్బములు, పదునెనిమిది వేల 
గజములు, లక్ష రథములు, రెండు లక్షల పదాతి దళములు చొప్పున సప్త 
ముహూర్తములు పోరి అసంఖ్యాకమైన రాక్షస సైన్యమును నాశనము చేసినట్లు 
వర్ణించినవి. భాస్మర రామాయణ కర్త ఈ సందర్భమున నాటి కాలమానమును ఈ 
విధముగా తెల్పినాడు”. 

“నిమేషంబు లష్టాదశంబు లొక్క కాష్టంబనంబరగు, నవి ముప్పదియైన 
నాక్కకళయగు, నవి త్రింశతియైన నొక్క క్షణంబంద్రు, అట్టి క్షణంబులు పండ్రైండైన 
ఒక్క ముహూర్తంబగు”* 

ఏడు ముహూర్తముల కాలములో _ఎంత సైన్యమును సంహరించినది 
యీ లెకృవలన తెలుసుకొనవచ్చును. 

5.5.2. అతికాయ - లక్ష్మణుల అస్త్ర యుద్ధం : 

కుంభకర్ణ వధానంతరం రావణ తనయుడైన అతికాయుడు రావణ 
(పేరితుడై వివిధాయుధములతో గూడిన రథము నధిరోహించి వానరుల నెదిరించినాడు. 
ఆతని గొప్పతనాన్ని వాల్మీకి ఈ విధంగా వర్ణిస్తాడు. 


1. రంగురాయు. - 418, 419 పేజీలు, 2. మూ.రా,యు. 94-81 నుండి 38 శ్లో! 
* 18 నిమేషములు - 1 కాష్టము, 30 కాష్టములు-1 కళ, 30 కళలు-1 క్షణము, 12 క్షణములు-1 ముహూర్తము 











“వృద్ధ సేవీ, శ్రుతిధరః సర్వాస్త విదుషాం వరః 

అశ్వపృష్టే రథే నాగే ఖద్దే ధనుషికర్షణి 

ఖేదే సాంల్వేచ దానేచ నయే మంత్రే చ సమ్మతః' 
అతడు పెద్దల సేవించుచు విద్యలను నేర్చి అస్తవేత్తలలో శ్రేష్ణుడై అశ్వారోహణ, 
గజారోహణ, రథారోహణ విద్యలును, ఖడ్డ, ధనుర్విద్యలు తెలిసిన వాడై మంత్రాలోచన 
యందును సమర్భుడని పై శ్లోకమునకు భావము. 

ఆతడు వానర యూధపులను గాయపబచి రాముని వద్దకు వెళ్లి గర్వోక్తులను 
పల్మినాడు. అది సహింపక లక్ష్మణుడు అతికాయు నెదిరించినాడు. వారిరువురును 
మొదట బాణయుద్ధమునే చేసిరి. పిమ్మట వారిరువురు అస్త్ర యుద్ధమును చేసినారు. 
మొదటగా లక్ష్మణుడు ఆగ్నేయాస్తమును అతికాయునిపై ప్రయోగించినాడు. 
అతికాయుడును దానిని సూర్యాస్తముతో నివారించినాడు. ఆ రెండు అస్తములు 
ఒకదాని నొకటి ఢీకొని భస్మములై నేలగూలినవి. 

పిమ్మట అతికాయుడు లక్ష్మణునిపై ఐషికాస్తమును ప్రయోగించినాడు. 
ఐషీకమునకు చివర కుంచెవంటి శూలములుండును. లక్ష్మణుడు దానిని ఐంద్రాస్త్రము 
తో ఛేదించినాడు. 

తరువాత అతికాయుడు లక్ష్మణునిపై యామ్యాస్తమును వేసినాడు. 
లక్ష్మణుడు దానిని వాయవ్యాస్తముతో నేలగూల్చినాడు. 

లక్ష్మణుడాతని వజకవచుమును ఛేదింప లేకపోయినాడు. అంతట 
వాయుదేవుడాతని వద్దకు వచ్చి బ్రహ్మాస్తముతో అతికాయుని సంహరింపుమని దెల్పును. 
అట్లే లక్ష్మణుడు (బ్రహ్మాస్తమును ప్రయోగించినాడు. అతికాయునకు ఆ. అస్తమును 
గూర్చి తెలియదు. అందువలననే ప్రకాశమానముగా తనపైకి వచ్చుచున్న దానిపై 
శక్తులను, గదలను, గొడ్డళ్లను, శూలములను (ప్రయోగించినాడు. బ్రహ్మాస్తము ఆ 
ఆయుధముల నన్నింటిని విఫలము చెసి శిరస్తాణ సహితమైన ఆతని శిరమును 
ఖండించినది. 





1. మూ.రా.యు. 71-28, 29 శ్లో॥, 2. శ్రీమద్వాల్మీకి రామాయణం - 85 పేజి 











న ర ఇరగ ళా గం ళం గ? 


ఉపటం పతిత బటట పప తవ 
5.5.3. ---ఇంద్రజి లక్ష్మణుల. అస్త యుద్ధం : 
ఇంద్రజిత్తు తన చివరి యుద్ధమును లక్ష్మణునితో భయంకరముగా 
చేసినాడు. ఈ యుద్ధమున ఇంద్రజిత్తు తన మాయలను ప్రయోగింప లేదు. మొదట 
లక్ష్మణేంద్రజిత్తు లిరువురు బాణయుద్ధమునే చేసిరి. ఆ యుద్ధమున లక్ష్మణుడు 
ఇంద్రజిత్తు సారధిని సంహరింపగా నాతడు నేర్పుగా లంకలో ప్రవేశించి మరియొక 
రథము నధిరోహించి యుద్ధ రంగమునకు వచ్చి లక్ష్మణు నెదిరించినాడు. ఇరువురును 
పరస్పరము ముఖములపై నాటుకొనునట్లు బాణములను ప్రయోగించు కొనినారు. 
లక్ష్మణుడు బాణ యుద్ధమున తనను మించుటను గుర్తించి ఇంద్రజిత్తు అస్త యుద్ధము 
నారంభించినాడు, 
యముడొసగిన యామ్మాస్తమును ఇంద్రజిత్తు లక్ష్మణుని పై (ప్రయోగించి 
నాడు. లక్ష్మణుడు దానిని కుబేరుడు తనకు స్వప్నమున ప్రసాదించినట్టి కుబేరాస్తముతో 
నివారించినాడు. అవి రెండును ఆకాశమున రెండు మహాగ్రహముల వలె ఢీకొని 
నూరుముక్కలై నేలగూలినవి. 
ఇంద్రజిత్తు నాగాస్తము ప్రయోగింపగా దానినుండి అసంఖ్యాకములైన 
సర్పములు ఆకాశమంతట నిండుటను భాసర రామాయణ కర్త ఈవిధముగా 
వర్ణించినాడు. 
ఉ॥  కాలవిలోల దీర్ధతరకాయములై విగళన్మహా విష 
జ్వాలల తోడి ధూమములు వావిరి దిక్కుల నెల్లపర్వగా 
నాలుకలోలిం గ్రోయుచు గనస్ఫుట నిశ్వసి తానలంబులం 
దూలిచె దేవయానములందోరములైన భుజంగ సంఘముల్‌' 
నల్లని పొడవైన కదలుచున్న శరీరములు గలవి, మహావిషజ్వాలలతో, పొగలతో 
దిక్కులను నింపివేయునట్టివి, పెద్ద పడగలతో బుసలు కొట్టుచున్నవి యగు సర్పములు 
ఆకాశమంతటను నిండినవి. 
అంతట లక్ష్మణుడు నాగాస్తమును నివారింపగల 'గరుడా(స్తము'ను 
(ప్రయోగించినాడు. అప్పుడా గరుదాస్తము నుండి గరుడ పక్షులుద్భవించుటను గూడ 
భాసర రామాయణ కర్త చమత్మారముగా నిట్లు వర్ణించినాడు. 
క -.- పక్షవిక్షేపజ పవన వేగంబున 
. విణీగి,వృక్షంబులు వెనుకందూలం 





1. భాస్కరా.యు. 1375 పద్యం 








ఖే. భ్‌ కధ్‌ ఖీ a టి ne ఖ్‌ Cr wep | 
నః సడ iy ae గ" ఎల్ల" చాయ: వా, 3 wir టోకు (లా Rap క LUTE | 











దోయధి నవిలంబు పాయయిచ్చినయంత 

ఫణిరాజు లోకంబు బయలు పడగ 

(గహమండలము తారకాచక్రమును దమ 

గతిదప్పి విభ్రాంతి, గలగి పరవ 
తునుకలై చెదరిన తోయదంబులలోన 

దివిజయానంబులు దిరుగువడగ 

" ఖరములగు మహానఖరముల, ముక్కుల 

జీరి పొడిచి బిట్టు చించి త్రుంచి 

యక్కజంబు గాగ నహి సమూహము నెల్ల 

సమయజేసె విహగసముదయంబు' 
గారుడాస్తము నుండి వెలువడిన (గ్రద్దలు తమ పదునైన ముక్కులతో సర్చ 
సమూహమును ముక్కలు చేసినవి. 

ఇం(ద్రజిల్లక్ష్మణులు పరస్పరము వారుణాస్తము, రౌద్రాన్తము, 
ఆగ్నేయాస్తము, సౌరాస్తము మొదలగు వానిని గూడ ప్రయోగించు కొనుటను జేసిరి 
ఇంద్రజిత్తు ఆ సురాస్త్రమును (ప్రయోగింపగా ఆతని ధనుస్సునుండి ఆ అస్త్ర (ప్రభావము 
వలన కూట ముద్దరములు, శూలములు, ముసుండులు, గదలు, కత్తులు, గం(డ్రగొడ్డళ్లు 
మొదలుగా గల ఆయుధములు వెలువడినట్లు వాల్మీకము వర్జించినది*. లక్ష్మణుడు 
దానిని మహేశ్వరాస్త్రముతో నివారించును. 

ఈ యుద్ధమున పయోగింపబడిన అస్తముల వరుసయందు వాల్మీకము 
నకు, తెలుంగు రామాయణములకు కొంచెము ఖేదముగలదు. చివరకు లక్ష్మణుడు 
తన అస్త శక్తికి, తన (ప్రతిజ్ఞా శక్తిని జోడించినాడు, ఇంద్రుని వలన పొందిన ఐంద్రాస్త్ర 
మును ధనుస్సును సంధించి ప్రతిజ్ఞ చేయుటను భాస్మర రామాయణ కర్త ఈ విధముగా 

వర్ణించినాడు. 
తే॥గీ॥  రామచంద్రుండు సద్ధర్మ రతుడ యెని 
సీత సుచరిత్ర సాధుత్వ శీలయేని 
వెలయ దైవంబుకృప నాకు గలిగెనేని 
యది యహేంద్రాది సురలకు హితమయేసి 


1. భాస్మరొ,యు. 1977 పద్యం, 2. మూ.రా.యు. 91-60, 61 శ్లో॥, 8. భాస్కరా.యు. 1382 








ఎంద నగర ఏన భళి ౧ రర 


అనునట్టి ప్రతిజ్ఞతో ప్రయోగించబదిన ఐం(ద్రాస్త్రము ఇంద్రజిత్తు శిరస్సును 
ఖండించినది. వ్యక్తుల వ్యక్తిత్వం అస్త్ర బలాన్ని పెంపొందింప జేస్తుందని దీని వలన 
తెలియుచున్నది. 
ర్‌,.5.4 రామ మకరాక్షుల యుద్ధం: 

ఇది పూర్తిగా అస్త యుద్ధము కాదు. కానీ రాముడు మకరాక్షుని 
ఆగ్నేయాస్తముతో సంహరించుటను బట్టి ఇందు చెప్పుట జరిగినది. మకరాక్షుడు 
ఖరుని పుత్రుడు. హనుమంతుడు నికుంభుని చంపిన తరువాత రావణుడు మకరాక్షుని 
యుద్ధమునకు పంపినాడు. తన తండ్రిని చంపిన పగదీర్చుకొనవలతెనను నుత్సాహముతో 
నాతడు చతురంగ బలసమేతుడై వానర సైన్యము నెదిరించినాడు. ఆతడు వివిధా 
యుధములను ప్రయోగించు టయందు నైపుణ్యము గలవాడు. కావున గదాఖడ్డాది 
ఆయుధములతో వానర సైన్యమును “మారిమసగినట్లు” నాశనము చేయసాగినాడు. 
ఆతడు ధనుర్విద్య యందును నైపుణ్యము గలవాడు. ఆతడు వానర సేనపై బాణములు 
వేసిన తీరును రంగనాథ రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 

న ముప్పుదిట, నూటీంట, నజువదింటను, మతి యరుపదేనింట 

నిరువదింట వెస నిరువదారింట, బరగ నాతీంటను బం(డైెంట రెంట 

పదిట, పదేనింట, పదునెన్మిదింట, పదుమూట, నాల్గింట, బదునాలుగింట 

దెగగొని మూట, నైదింట, నేడింట, నగలించి తొమ్మిది యమ్ముల నేసె”' 
వానిని సహింప లేక వానరులు రాము నాశ్రయించినారు. 

మకరాక్షుడు రామునెదిరించి తాను ఏవిధమగు యుద్ధము నందైనను 
నేర్చుగల వాడనేనని సూచించుచు ఈ విధంగా అంటాడు. దానిని భాస్మర రామాయణ 
కర్త ఈ విధంగా తెల్పినాడు. 

ఆ॥ ఖడ్డ శక్తినైన, గదనైన జేతుల । నైన వింటనైన నరసిజూడ 

గడగి నీకుబోరగా నేర్చు మిక్కిలి; యెందుగలదు దానినేరికొనుము 

మకరాక్షుడు రామునిపై అనేక విధములగు ఆయుధములను 

(ప్రయోగించినాడు. బాణ వర్షమును కురిపించినాడు. రాముడు వానినన్నింటిని తన 





1. రంగ.రొా.యు. 387 పేజి, 2. భొస్కరా.యు. 1246 పద్యం 












లలోని రర సస్థకుటు గం 0 న 


బాణములతో ఖండించి ఆగ్నేయాస్తముతో ఆతని సంహరించినాడు'. 
5.5.5 రామ రావణుల అస్త యుద్ధం : 
రామరావణుల తుదిపోరు భయంకరముగా సొగినది. వారును మొదట 
బాణ యుద్ధమును జెసినారు. రావణుడు రాముని బాణ జాలమునకు నిలువ 
లేకపోయినాడు. అస్త యుద్ధమును ప్రారంభించినాడు. 
రావణుడు మొదటగా దైవతాస్తము ప్రయోగింపగా రాముడు దానిని 
శాంతింపజేసినాడు. 
రామరావణుల అస్త్ర యుద్ధమున కొన్ని విచిత్రములు కనబడును. 
రావణుడు రాక్షస్తాస్తము (ప్రయోగింపగా దానినుండి విచిత్రాకృతులు గల రాక్షసులు 
పుట్టుటను భాస్కర రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 
ఉ॥ మీటిన కోజలున్‌ మిగిలి మింటికిం బర్విన పల్ల వెంట్రుకల్‌ 
తలేటీన మిట్టగ్రుడ్దులు సుదీర్ణతరంబగు నట్టి సాహసం 
బాటిని తేజమున్‌ దెసలనంటిన చేతులు లోకరాజిలో 
నేతీన మేటి రూపముల నెంతయు బేర్చిరి రాక్షసుల్‌ వడిన్‌" 
వాల్మీకి రామాయణము దీనిని ఆసురాస్త్రముగా తెల్పినది. ఆ అస్త్రమునుండి సింహ 
ముఖములు, దేగ ముఖము వంటి ముఖము గలవి. నక్కముఖము గలవి, తోడేలు 
ముఖము గలవి యగు అనేక బాణములు వెడలినట్లు వాల్మీకము వర్గించినది", 
ఆసురాస్తమును రాముడు ఆగ్నేయాస్తముతో నివారించినాడు. ఆ 
ఆగ్నేయాస్తము వలన అగ్నివలె ప్రకాశించు ముఖము గలవి, సూర్య ముఖములు, 
చంద్రముఖములు, అర్థ్ధచంద్ర ముఖములు, ధూమకేతు ముఖములు, గ్రహముఖములు, 
నక్షత్ర ముఖములు, ఉల్మా ముఖములు గల బాణములుద్భవించినవి. ఆసురాస్త్రము 
నుండి పుట్టిన భీకర బాణములను ఆగ్నేయాస్త బాణములు నశింపజేసినవి. 
ఇట్లే ఈ అస్త యుద్ధమున జరిగిన మరికొన్ని విచిత్రములు మనము 
గమనింపవలెను. 


1. మూ.రా.యు. 79-37, 2. భాస్మరా,యు. 2040, 3. మూ.రా,యు, 100-41 నుండి 43 శ్లో! 











న్‌ BD (పయోగింపగా'దానినుండి ఏనుగుల గుంపు 
పుట్టుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 

మ॥ _ తెలియన్‌ వారిధి యన్నదీ శత సపత్నీ భూత దానాంబు శై 
వలినీ చంద్రకితాంబు రాశి జలమై వాలాహి దుప్పెక్ష్యమై 
చలహస్తాగ్ర విలూన దేవతటినీ చంచత్సువర్దాబ్దమై 
బలసెన్‌ వారణ సంఘ మస్రజనిత ప్రఖ్యాతి నిష్పన్నమై . 

అధికముగా మదజలమును (స్రవించునట్టివి, చూడశక్యము గానట్టివి, పొడవైన 

తుండములు గలవి యగు ఏనుగుల సమూహము ఆ అస్త్రము నుండి పుట్టినవి. 
ఆ అస్ర్త్రమునకు ప్రతిగా రాముడు 'నారసింహాస్త్రమును ప్రయోగించినాడు 
దాని నుండి పుట్టిన సింహముల సమూహము ఏనుగుల గుంపును నశింపజేసినట్లును 
భాస్మర రామాయణము వర్ణించినది. 
ఈ విధమగు విపులమైన వర్ణనలు సంస్కృతాంధ్ర రామాయణములలో 
పెక్కు గలవు. 
రామాభ్యుదయ కర్త రావణుడు తాను ప్రయోగించిన ఆగ్నేయాస్తము 
రాముని వారుణాస్తముతో నణగిన తర్వాత నాగాస్తమును ప్రయోగించుటను 
చమత్మారముగా నిట్లు వరించినాడు. 
కః కీలిశర మాజిపోయిన 
కాలోరగ శరముపంక్తి కంఠుడు వజపెన్‌ 
వ్యాకమయ మగుచు మిసుగై 
వ్రాలెన్‌ బ్రాణముల మీద వచ్చెన్‌ విధికిన్‌ 

ఆకాశమంతా నల్లత్రాచులతో నిండిపోయింది. శరీరములనిండా నల్లత్రాచులు తగులు 

కొనిన వానరులు “మొగిలు తీవ లలమిన మేరుపర్వత శిఖరములవలె” నున్నారట. 

రాముడ- నాగ-బాణమునకు ప్రతిగా-గరుడాస్తము' పయోగించినాడు. “ఆ అస్తము' 
నుండి వెలువడిన వెన్నుని గుజ్టాలు అనగా గరుడ పక్షులు ఆకాశమంతటను నిండినవి. 

ఆ సందర్భమును రామాభ్యుదయ కర్త చమత్మారముగానిట్లు వర్ణించినాడు. 





1, భాస్కరా.యు. 2055 పద్యం, 2. 1016 2057 పద్యం, 8. రామాభ్యుదయం 











ఒక కడ బులుగుల దొర యొఖు 
పొకకడ బెనుపాప నలుపు నొదవిన నుడువీ 


ధికిం బగలొక కడనున్‌, రే 
యొకకడనుం గల సురాద్రి యొరపు లభించెన్‌” 


ఒక (ప్రక్కన నల్లత్రాచుల నల్లదనము, మరొక (ప్రక్కన గరుడుల ఎజ్ట్బిదనము గల 
ఆకాశము ఒక (ప్రక్కన రాత్రి మరొక (ప్రక్కన పగలు గల మెరు పర్వతము వలె 
నున్నదని దాని భావము. 

చివరగా రాముడు 'బ్రహ్మాస్తముతో రావణుని సంహరించినాడు. (బ్రహ్మాస్త 
వర్ణనము భాస్మర రామాయణమున విపులముగా గలదు. ఆ అస్త్రము (ప్రకాశించిన 
విధము ఇట్లు వర్ణింపబడినది. 


థ్‌ 


“ll 


విలయార్మ మండలావిర్భావ మొదవంగ 
సంవర్త పావక చటులమగుచు 
కులిశ మహాయుధ కోటి సంకాశమై 
కాల దండాయుతాభీల మగుచు 
చటుల చక్ర సహస్ర సన్నిభ స్ఫురణమై 
రుద్రశూలోద[గ రుచులు నిగుడ 
నిర్దాత సంఘాత నిష్టుర పాతమై 
ఫణిరాజ సముదాయ భయదమగుచు 
సప్రమారుత దుర్వార జపము గలిగి 
దానవస్తోమ హృదయ సంత్రాస మొదవ 
శతముఖుడు మొదలైన దిక్పతులు మెచ్చ 
నతి నిరర్గళమైన (బ్రవ్మాస్త మడరె” 


ప్రళయకాలపు సూర్యుని వలె భయంకరమై, సుడులు తిరుగు అగ్నిజ్వాలలతో కూడినదై 
కోటి వజ్రాయుధములతో సమానమైనట్లిదై, తీక్షణమైన వేయి చక్రములతో సమానమై, 


రై? 





1. 1014 8-217, భాస్మరాయు. 2191 




















వం గక న గం 
ప గన రుత ములక న రం సర్టకు 


శివుని భయంకరమైన శూలము వంటి కాంతులు గలదై పిడుగుపాటు వంటి 
కఠినమైనదై, పాతాళ లోకమునందున్న ఫణిరాజ (శ్రేష్టులకును భయము గల్గించునదై, 
సప్తమరుత్తుల వేగము గలదై ఆ (బ్రహ్మాస్త్ర మొప్పినది. 

ఆ సమయమున జరిగిన ప్రకృతి వైపరీత్యములను భాస్మర రామాయణ 
కర్త వర్ణించినాడు. ఆ అస్త్రము నేటి అణ్వస్తము వలె భయంకరమైనది. ఆ బ్రహ్మాస్తము 
రావణుని వక్ష స్థలమును చీల్చుకొని ఆతని ప్రాణములను తీసి, ఆ విషయము 
చెప్పుటకై వెళ్లినట్లు భూమిని చీల్చుకొని పోయి ఒక్క అర్ధ నిమిష మాత్రమున తిరిగి 
రాముని. తూణీరము చేరినట్లు భాస్మర రామాయణ కర్త వర్ణించినాడు". 

తెలుగు రామాయణములందు రాముడు ముందుగా ఆగ్నేయాస్తముతో 
రావణుని కుక్షియందున్న అమృతభాండము నింకింపజేయుటయు వర్ణింపబడినది". 
5.6 ఖడ్గ యుద్ధము 

ఖడ్గ సహాయమున జేయు యుద్ధము ఖడ్గ యుద్ధముగా చెప్పబడును. 

రామలక్ష్మణులు, రావణుడు, రావణపుత్రులు, రాక్షస వీరులు, ఖద్ద 
యుద్ధమున నిపుణులుగా చెప్పదగిన వారు. వానర యూధవులలో హనుమంతుడు, 
అంగదుడు, వానర రాజగు సుగ్రీవుడు మొదలగు వారు ఖడ్గ యుద్ధమున ప్రవేశమున్న 
వారుగా కన్పింతురు. రామలక్ష్మణులు విరాధ, కబంధుల బాహువులను ఖండించు 
నపుడే ఖద్దముల నుపయోగించుట కన్పించును. రాక్షసులలో రావణుడు జటాయువు . 
యొక్క రెక్కలను ఖండించునపుడు ఖడ్గము నుపయోగించినాడు. రాక్షస వీరులలో 
శోణితాక్షుడు, యూపాక్షుడు, క్రోధనుడు, యుద్దోన్మత్తుడు, మొదలగు వారు ఖడ్గ 
(ప్రయోగ కుశలురుగా చెప్పదగిన వారు. మిగిలిన సాధారణ రాక్షస భటు లుపయో 
గించిన ఆయుధములందు ఖడ్గము కూడ గలదు. ధనుస్సు తరువాత ఖడ్డమే శ్రేష్టమైన 
ఆయుధముగా చెప్పదగినది. 

“ఖడ్గ యుద్ధము చేయు వీరులు వృషభ చర్మము గప్పిన డాలు నుపయో 
గించుట గలదు. వజదంప్పుడు అంగదు నెదిరించు సందర్భమున ఖడ్గముతో పాటు 
డాలును గూడ ధరించినట్లు వాల్మీక మిట్లు దెల్పినది. 





1. భాస్కరా.యు, 2198, 2. 1 bid 2174 











ie 


జగ్రామ చార్షభం చర్మ ఖడ్గంచ విపులం శుభమ్‌ 

కింకిణీ జాల సంఛన్నం చర్మణాంచ పరిష్ణృతమ్‌. 
అతడు వృషభ చర్మము గప్పిన డాలును విశాలమై చిరుగంటలచే శోభిల్లు మంచి 
ఒరగల కత్తిని పట్టుకొని నిలిచినాడని శ్లోక భావము. 

ఇందు కత్తి ఒరలకు గంటలు కట్టుటయు చెప్పబడినది. డాలునకు పర్యాయ 
పదంగా రామాయణమున “చర్మ పదమే కన్పిస్తుంది. 

డాలును చేయడానికి ఖడ్గమృగం, తాబేలు చర్మములను గూడ 
నుపయోగించెడి వారు. ఈ డాళ్లు వివిధాకారములతో నుండెడివి. ఇవి భారత యుద్ధ 
కాలమునకు బాగుగా అభివృద్ధి చెందినవి. 

ఖద్దము యొక్క విశిష్టతను గూర్చి లక్షణములను గూర్చి ఖడ్ద లక్షణ 
శిరోమణ, మానసోల్లాసము, శివతత్త్వ రత్నాకరము వంటి ప్రాచీన గ్రంథములు 
తెల్సినవి, 
5.6.1 ఖడ్గ లక్షణములు : 

'శుక్రనీతిలో ఖద్దమును గూర్చిన విషయములను ఖడ్గ లక్షణ శిరోమణి 
పీఠికలో ఇట్లు చెప్పబడినవి. 

“అసిరేవ పరం శస్త్రం స్వహస్తే నిత్య శోక్షయం 
కత్తి శ్రేష్టమైన ఆయుధము, చేతియందు అక్షయముగా శోభించుచున్నది. అమోఘమైన 
ఆకారముగలది. సమస్త శత్రునాశకమైనదని దాని భావము. 

శివతత్త్వ రత్నాకరము నందును ఈ విధముగా చెప్పబడినది. 

“పంచాశదంగుళం శ్రేష్టం చత్వారిం శచ్చ మధ్యమమ్‌ 

షట్‌ (త్రింశద్భిః కనిష్టం స్వాతో...... 
ఇందు ఖడ్గమందలి రకములు చెప్పబడినవి. ఏబది అంగుళములు గలది (శ్రేష్టమైన 


అమోఘాకార సదృశం సర్వశస్తు క్షయప్రదమ్‌” 


1. మూ.రా.యు. 54-30, 2, ఖడ్గ లక్షన శిరోమణి - పీఠిక 26వ పేజి, 3. ఖడ్గ లక్షణ శిరోమణి - పీఠిక పేజి 27 








SUR గర DOI 
లందర పోయన hs 


Pg ప 
ఖద్దము. నలుబది అంగుళములు గలది మధ్యమమని, ముప్పది యాలు అంగుళములు 


గలది అథమమని చెప్పబడినది. 

= -ఖద్దలక్షణ శిరోమణి అసితో మొదలుకొని ముప్పది రెండు అయుధములను 
చెప్పినది. “అసి” అను పేరుగల ఖద్గమునకు ప్రత్యేకముగా “లక్ష్మీనారాయణ 
సంవాదము అను గ్రంథమున లక్షణములు చెప్పబడినట్లు, తాను ఆ [గ్రంథము 
ననుసరించినట్లు రచయిత “నవనప్ప” చెప్పుకొనినాడు. * 

ఖడ్గ లక్షణ శిరోమణి (గంథమునకు పీఠిక (వ్రాసిన ప్రసిద్ధ పరిశోధకులు 

శ్రీ నిడదవోలు వెంకటరావు గారు ఖద్దముయొక్క గొప్పతనమును గూర్చి ఈ విధంగా 
తెలిపినారు. 


The Science of Swords is as old as the Vedas, as we find 
mention of ASI (Vide Vedic Index 1—47)and though the present work 
is written as late as the 18th Century of the Christian era, the author 
calls it as "AS! PRABANDAHA" besides the name "KHADGA 
LAKSHANA 51౧0044111" (Verse-4). It is due to this antiquity that the 
name ASl occupies the first place in the thirty two kinds of weapons 
named above. The general term Khadga is chosen by the author as it 
is familiar to Telugu people. Much information regarding the swords is 
available in the "AGNI PURANA", "BRHAT SAMHITA", "SUKRANITI", 
"MAHA BHARATHA", "MANASOLLASA", "VIRAMITRODAYAM" and 
"SIVATATTVA RATNAKARA" and | have given in the appendices the 
relative extracts from "SUKRANITI", "MANOSOLLASA' and 
"SIVATATTAVA RATNAKARA"?, 


ఖద్దమునకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానము వేదకాలము నాటికే ఉన్నట్లు, 
అది “అసి”గా పిలువబడినట్లు, ముప్పది రెండు అయుధములలో “అసి” ప్రథమ 
స్థానము పొందినట్లు ఇందు తెల్పబడినది. అంతేగాక “శుగక్రనీతి', “అగ్నిపురాణము, 
'బృహత్సంహితి, మహాభారతము’, 'మానసోల్లాసముి, “వీర మిత్రోదయముి, 'శివతత్త్వ 
రత్నాకరము” మొదలగు గ్రంథములందు ఖడ్గమునకు సంబంధించిన అనేక వివరములు 
లభించునని చెప్పబడినది. 


Oe 


మ 








1. ఖడ్గ లక్షణ శిరోమణి - 18 వచనం - పేజి-4, 9.ఖడ్గ లక్షణ శిరోమణి - పీఠిక 13 పేజి 


















SOs ఇల ఇగ లల ఇ శల NY TR ళ్‌ 
| షై ML: OOO HS లి. Yar HY జీ! క లి తీట నట || 
alae Ue (రంగ 


ఢిల్లీ వస్తు ప్రదర్శనశాల క్యూరేటర్‌ డా॥ వి. అగ్రావాలా గారు ఖద్గములను 
గుతించి పరిశోధించి సుమారు మూడు వందల రకములున్నట్లు తెలియజేసినారు". 

మానసోల్లాసము ఏబది అంగుళములు గల ఖడ్గము ్రేష్టమైనదిగా, 
ముప్పది ఐదు అంగుళములు గలది నీచమైనదిగా, రెంటికిని మధ్యస్థమైనది 
మధ్యమముగా తెల్పియున్నది. * 
5.6.2 ఖడ్గ విద్యా (ప్రచారములు : 

ఖద్ద విద్యా ప్రయోగమునందలి నేర్చరితనము ఖడ్గ విద్యా ప్రచారముగా 
చెప్పబడును. ఉత్తర హరివంశమున హంసడిభకులు శ్రీకృష్ణునితో విరోధమును బొంది 
ఆయన నెదిరించు సందర్భమున డిభకుడు సాత్యకితో ఖడ్డ యుద్దము చేయుటను 
వర్ణించుచూ నాచన సోమన ఖడ్గ విద్యా ప్రచారముల నీ విధముగా తెల్పినాడు. 

“ఖాంతము - విభ్రాంతము - విద్ధము - అవిద్ధము - విఫ్లతము - 
విసతము - ఆకరము - వికరము - భిన్నము - నిర్మర్యాదము - అమానుషము - 
సంకుచితము - వికుచితము - సవ్యజానువు - వామజానువు - చిత్రకము - 
అహితకము - క్షిప్తము - గుడుంబము - లంబనము - దృతము - సవ్యబాహువు 
- తుంగబాహువు - వినిర్భాహువు = సవ్యెతరము - వృత్తము - (తిబాహువు -. 
సవ్యోన్నతము - దాసి - పృష్టతః ప్రసారణము - యోధికము - పృఢితము అను 
ముప్పది రెండు ప్రచారంబులం పరి|భ్రమించి”* 

ఇందు ముప్పది రెండు రకముల ఖడ్గ విద్యా ప్రయోగములు చెప్పబడినవి. 
5.6.3 _ ఖడ్గ యుద్ధ దృష్టి విశేషములు : _ 

ఖద్ద యుద్ధమున యోధుడు (ప్రత్యర్థిని దెబ్బ తీయుటకై ఎట్టి జాగ్రత్త 
ఫొందవలెనో, తనను తాను ఎట్లు రక్షించు కొనవలెనో దృష్టి విశేషములందు చెప్ప 
బడినది. సింహాసన ద్వాత్రింశిక ఖడ్డ యుద్ధమునకు సంబంధించిన తొమ్మిది 
విధములగు దృష్టి విశేషములను ఇట్లు తెల్సినది. 








1. 1016, పీఠిక 16 పేజి, 2.మానసోల్లాసము - / అధ్యాయ, 55 శ్లో॥, 3. ఉత్తర హరివంశము 4-256 వచనం 








ane 


ర్రకానోయతిన 





సీ! మతి కాకదృష్టి నేమజక రక్షించుట 
సూకర దృష్టియె ఢాకగొలిపి 
గర్దన సేయక మార్జాల దృష్టిమై 
దరలక పరుజించి తాకబూని 
. భల్లూక దృష్టి నసాంగ సంగతి గని 
కపి దృష్టి వంచించి కాపు సూపి 
చేష్ట దప్పక గృధ్ర దృష్టి గనుంగొని 
యొయ్యన ఫణిదృష్టి నొడయ జూచి 
మనసుదేఅ జూచియును చూడకున్నట్లు 
దృఢముగాగ చోరదృష్టి నడగి 
జంకమీద నొడిసి శార్దూల దృష్టిపై 
బడుట సురియకాండ్ర పంతమిదియే 
ఇందు కాకదృష్టి - సూకర దృష్టి - మార్జాల దృష్టి - భల్లూక దృష్టి - కపిదృష్టి - 
గృధ్ర దృష్టి - ఫణి దృష్టి - చోరదృష్టి - శార్టూల దృష్టి అనునవి చెప్పబడినవి. 
5.6.4 _ ఖడ్గోత్పత్తి క్రమము : 

మహాభారతమున ఖద్దము యొక్క ఉత్పత్తిని గూర్చి చెప్పబడినది. ధనుస్సు 
తర్వాత ఖడ్గమే మేలైనదని తెల్పుచూ భీష్ముడు నకులునితో ఖడ్టోత్పత్తిని, దాని 
ప్రభావమును ఈ విధంగా చెప్తాడు. 

(బ్రహ్మ సృష్టిచేసిన తరువాత అసురుల వలన సురముని (వాతములకు 
బాధ కల్టుటను. చూచి హిమశైలమునకేగి అచ్చట నిష్టతో వేయి సంవత్సరములు 
తపము చేసినాడు. నియమయుక్తముగ యజ్ఞము చేసినాడు. ఆయాగాగ్ని నుండి 
అశేషలోక భీతికరమగు భూతమొకటి ఆవిర్భవించినది. దానిని చూచి దేవతలందలును 
ఫీతిల్లినారు. అప్పుడు బ్రహ్మ దేవతలను రక్షించుటకు, రాక్షసులను వధించుటకు 
సాధనముగా ఖడ్గమును సృష్టించినానని పల్మినాడు. అంతలో ఆ మహాభూతము ఆ 
రూపమును విడిచిపెట్టి ఖడ్గాక్ళతిని పొందినది. బ్రహ్మ ఆ ఖద్దమును ముందుగా 
శివునకు సమర్పించినాడు. శివుడు రాక్షస సంహారముజేసి దానిని ఏష్ణువున కొసగినాడు. 
అతను 


1. సింహాసన ద్వాత్రింకశిక - 7-62 పద్యర్య 


i 













నును ESS 
DUEL ENDING నం 


విష్ణుండు మహాస్త్ర రూపంబగు నయ్యాయుధమును మరీచికిచ్చినాడు. మరీచి 
భార్గవునకు, భార్షవుడనేక మునులకు, మునులింద్రునకు, ఇంద్రుడు లోకపాలురకు 
ఖడ్గమును ప్రసాదించుట జరిగినది. తరువాత క్రమమున మను ప్రభృతులైన 
మానవేంద్రులు పడసి నిజసంతతి కిచ్చినారు”. 

ఖద్దమునకు ఐనిమిది విధములగు పూజ్య నామములు చెప్పబడినవి. 
అవి (1) అసి, (2) విశసనంబు, (8) ఖడ్గము, (4) తీక్ష భారము, (5) దురాసదము, 
(6) శ్రీగర్భము, (7) విజయము, (8) ధర్మపాలము. ఇవి ఎనిమిది రకములైన కత్తులు. 
5.7  రామాయణమున వర్ణింపబడిన ఖడ్గ యుద్ధములు : 

రామాయణమునందు ఖద్దమును యోధులుపయోగించుటను గూర్చి 
యనేక చోట్ల చెప్పబడినది. 

రామలక్ష్మణులు అరణ్యవాసమునకు బయలుదేరునపుడు ధనుస్సులనే 
గాక ఖడ్గములను గూడ తీసుకొని వెళ్లుటను వాల్మీకి ఈ విధముగా తెలియజేసినాడు. 

“తతః కలాపాన్‌ సన్నహ్య ఖడ్గౌ బద్ద్వ్వాచ ధన్న్వినౌ 

జగ్మతుర్యేన తౌ గంగాం సీతయా సహ రాఘవా” 
రామలక్ష్మణులు కవచములను ధరించి, అమ్ములుపొదులు, ఖద్గములు విండ్లు చేతబట్టి 
గంగానదిని చేరు మార్గమున బయలుదేరిరని ఆ శ్లోకభావము. 

ఏరాధ కబంధుల వధయందు రామలక్ష్మణులు ఖద్దములనుపయోగించిరి. 
రామలక్ష్మణులు తమపై వచ్చి పడుచున్న విరాధుని ఖడ్గముతో కొట్టుటను వాల్మీకి 
ఈవిధముగా వర్ణించినాడు. 

“లా ఖుడ్లొ క్షిప్రముద్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ 

తూర్ణమాపతతస్తన్య తదాప్రహరతాం బలాత్‌" | 
వేగముగా తమపైకి వచ్చిపడుచున్న ఆవిరాధుని కృష్ణ సర్బముల వలె నొప్పు ఖడ్గము 
లతో ఆ రామలక్ష్మణులు ఆతనిని ప్రహరించిరి. విరాధుడు రామలక్ష్మణులను తన 
బాహువులలో నిణికించికొని పోవుచుండగా లక్ష్మణుడాతని ఎడమ భుజమును, 
రాముడాతని కుడిభుజమును తమ ఖద్దములతో ఖండించిరి. 









1. మహాభారతం - శాంతి 3-442 నుండి 449 పద్యములు, 2. మూ.రా,అయోధ్య - 52-11, 3. మూ.రా. అరణ్య, 3-21 








న 





- - అట్లే రామలక్ష్మణులు 'కబంధుని భుజములను నటికిన సందర్భమును 
భాస్మర రామాయణ కర్త ఈవిధంగా వర్ణించినాడు. 


ఈ విచారంబు వధియింపుమిపుడ యనుడు 

దెలిసి ఖద్దంబు వెతీకి దైతేయ దీర్హ 

కఠిన భుజదండ ము([గ్రవేగమున నజకె 

ననుజు డట్టుల జేసె దక్కిన భుజంబు 
రాముడు నిరాయుదుడైన కబంధుని వధించుట ధర్మముగాదని యాలోచించుండ 
లక్ష్మణుడు రామునితో అట్టి విచారము మాని ఆతని వధింపుమనినాడు. అంతట 
రాముడు వాని దీర్ధమైన, కఠినమైన దండము వంటి భుజమును నతీకినాడు. పిమ్మట 
లక్ష్మణుడు రెండవ భుజమును ఖండించినాడు. 

అట్లే ఖరుడు రామునిపై బాణములను ప్రయోగించినపుడు ఆతని 
అనుచరులును బిట్టుగా నార్చి రామునిపై గదాముసలాది ఆయుధములు, బాణములు, 
ఖద్దములు (ప్రయోగించిరి. అప్పుడు ఆకాశమంతట ఖద్గ్దములు నిండుటను ఖాస్మర 
రామాయణ కర్త ఈవిధంగా వర్ణించాడు. 

పతన చూడ్చికిన్‌ 

పట్టెడ లేక కైదువులు పందిరికైవడి నిండి క్రమ్మగన్‌” 
ఆకాశంలో చూచే ఎడము కూడా లేకుండా కత్తులు పందిరివలె నిండినవి. ఆ రాక్షస 
వీరులు రామునిపై అధిక సంఖ్యలో కత్తులను ప్రయోగించినారని దీనివలన 
తెలియుచున్నది. | 
రావణపుత్రుడైన అతికాయుడు గదా, ఖద్ద, ధనుర్విద్యలలో (ప్రవీణుడు. 
అంతేగాక అతడును కుంభకర్ణునివలె పెద్ద శరీరమును కలవాడు. అతికాయుని 
- రథమునకు -కట్టబడిన -ఖడ్డము లను -వాల్టీకి ఈ విధముగా -వర్ణించినాడు. 
“ద్వౌచఖడ్గౌ రథగతౌ పార్వస్థా పారశోభితౌ 
చతుర్దస్త తృరుయుతోౌ వ్యక్త హస్త దశాయతాగో, 





1. భాస్కరా.అరణ్య - 2-391, 2. భాస్మర. రౌ.అరణ్య 1-200, 3. మూ,రా.యు, 71-21 

























నాననా 
సరసు తంద్రరానరుక నులళోనరద్థసద్ధకుటు ౮ 


నాలుగు చేతుల ప్రమాణముగల పిడులుగల్లి పదిచేతుల నిడివిగల్లిన రెండు ఖడ్గములు 
అతని రథమునకు ఇరుషార్యములందును ట్రేలాడుచున్నవని శ్లోకభావము. 
5.7.1. రామాయణము నందలి దివ్యఖడ్డ ప్రసక్తి : 

లక్ష్మణు డొకనాడు అరణ్యమున విహరించుచుండగా అతనికొక 
దివ్యఖడ్గము లభించిన వృత్తాంతము రంగనాథ రామాయణమున గలదు. ఇది 
అమూలకము. 

శూర్చణఖ కుమారుడైన జృంభుడు తన తండ్రిని చంపిన రావణునిపై 

పగదీర్చుకొనవలెనని కోరి సూర్యుని గూర్చి తపము చేయుచుండెను. సూర్యుడాతని 
తపమునకు మెచ్చి ఆతని వద్ద కొక దివ్యఖద్గమును పంపినాడు. ఆ ఖడ్డము తన 
నందు కొనుముని జృంభునితో పల్మినది, అప్పుడా రాక్షసుడు గర్వముతో ఆ భానుడు 
తానుగా వచ్చి యాయకుండా ఇట్లు పంపినచో నేను స్వీకరింతునా? యని దానిని 
నిరాకరించినాడు. ఆతడు మరల తపస్సులో మునిగినాడు. అదే సమయమునకు 
అచ్చటకు వచ్చి లక్ష్మణుడు ఆ ఖద్దమును నేర్పుగా నొడిసిపట్టినాడు. ఆ ఖద్దమచటకు 
ఎట్లు వచ్చినదోయని ఆలోచించుచు అతడు అచటగల వెదురు జొంపమును 
ఖండించినాడు. దానితో అందుకూర్చుండి తపము చేయుచున్న జృంభుడును 
సంహరింప బడినాడు. ఆ విధముగా లక్ష్మణునకు దివ్యఖద్దము లభించినది. * 

అట్లే అగస్త్య మహర్షి రామునకు దివ్యశర చాపములు, ఖడ్గ యుగ్మమును 

ఇచ్చుటను భాస్మర రామాయణ కర్త ఈ విధముగా వర్ణించాడు, 

చ॥ కలశ భవుండు రామునకు కౌతుక మొప్పగ దివ్యమైన యు 
జ్వల ఘన ఖద్గ్ద యుగ్మమును వైష్ణవమైన శరాసనంబు బెం 
పలరునమోఘ సాయకము లక్షయ తూణయుగంబు నిచ్చి, నీ 
వలసిన 'వాని' గోరుమనివారణ నిత్తు నరేంద్ర నావుడున్‌* 

. మూల.రామాయణమునందును బంగారు ఒరగలిగిన, బంగారు పిడిగల కత్తిని అగస్య 
మహర్షి రామున కిచ్చినట్లు చెప్పబడినది. 

లక్ష్మణుడు ఇం ద్రజిత్తుపై యుద్ధమునకు బయలుదేరినపుడు రాముడాతనికి 

దివ్యశరచాప ఖడ్గములను, వజకవచమును యిచ్చి పంపినాడు. 





1. రంగ.రా.అరణ్య - 134, 135 పేజీలు, 2.భాస్కరా, అరణ్య 1258 ప॥, 3.మూ,రా,అరణ్య 12-34 
















జీ 






ems SE ROH RSH UNBORN DHE SED 
పం సతర ధరనర నునన రుదనుకులు. 


5.7. 2. ఖడ్గముతో చేయబడిన ద్వంద్వ యుద్ధములు ఇ 

ఇరువురు యోధులు ఖడ్గ సహాయమున చేసిన ద్వంద్వ యుద్ధములు 
రామాయణమున కొన్ని వర్ణింపబడినవి. మచ్చునకు కొన్ని : 

() అంగద శోణితాక్షుల ఖడ్గ యుద్ధం : 

అకంపనుడు మరణించిన తరువాత శోణితాక్షుడు అంగదుని వివిధములైన 
బాణములతో నొప్పించెను. అంగదుడు కోపించి ఆతని ధనుర్భాణములను 
వితీచివైచెను. ఇంత శోణితాక్షడు కత్తిని డాలును తీసుకొని ముందువెనుకలాలోచింపక 
వేగముగా ఆకసమున కెగిరెను. వాల్మీకి ఆ విషయము నిట్లు వర్ణించినాడు. 

“కోణితాక్ష స్తతః క్షిప్ర మసి చర్మ సమాదదే 

ఉత్పపాత ధివంక్రుద్దొ వేగవాన విచారయన్‌”' 

అంగదుడు ఆతనికంటె మరింత వేగముగా పైకెగిరి వానినిపట్టి, వాని 
చేతిలోని కత్తిని లాగికొని సింహనాదము చేసినాడు. పిమ్మట అంగదుడు శోణితాక్షుని 
మూపుపై కత్తితో కొట్టి యజ్ఞోపవీతమును వలె ఛేదించినాడు. ఆ మహాఖడ్గమును 
ధరించియే ఇతర రాక్షసుల మీదకు వెళ్లినాడు. 

. ఖద ప్రహారములందు “యజ్ఞోపవీత మార్గము” ఇందు చెప్పబడినది. 

ఇంద్రజిత్తు తన రథముపై కూర్చుండబెట్టుకొని తెచ్చిన మాయసీతను 
అట్టే ఛేదించినాడు. వాల్మీకి దానిని “యజ్ఞోపవీత మార్గేణభిన్నాతేన మనస్వినీ” అని 
వర్ణించినాడు. “యజ్ఞోపవీత ధారణ ప్రకారము” గా నని గోవిందరాజీయము దానిని 
వ్యాఖ్యానించినది. * 

(10 అంగద (ప్రజంఘుల యుద్ధం : 

అంగదునిచే దెబ్బతినిన శోణితాక్షుడు (ప్రజంభుని, యూపాక్టుని 
సహాయముగా తీసుకొని మరల అంగదుని ఎదిరించినాడు. అంగదునకు మైంద, 
ద్వివిదులు సహాయకులుగా వచ్చిరి. ఆ ముగ్గురును భయంకరమైన యుద్ధమును 
చేసిరి ఆ యుద్ధమున ప్రజంఘడు ఖడ్గముతో అంగదుని పైకి రాగా అంగదుడాతని 
బాహువును పిడికిలితో పొడిచి ఖడ్గమును నేలపడజేసెను. పిమ్మట ఆ ఖద్గముతోనే 
అంగదుడు ప్రజంఘుని శిరస్సును ఖండించెను.* 








1. మూ.రాయు. 76-8, 2 మూ.రొా.యు. 81-81, 8. గోవింద రాజీయం = 957 పేజి, 4. మూ.రా,ఉ, 76-26 








స్రష్ట ప్ల Hf hi పదు స 
గ 


(11% సుగ్రీవ మహోదరుల ఖడ్గ యుద్ధం : 
సుగ్రీవ మహోదరులు మొదట కొంతసెపు బాహు యుద్ధము 
చేసిరి. పిమ్మట మహోదరుడు సమీపమున వడియున్న ఖడ్గమును, డాలును 
తీసుకొనెను. వెంటనే సుగీవుడును ఖద్దమును డాలును తీసుకొనుటను వాల్మీకి 
ఇట్లు వర్ణించినాడు. 





“తధైెవ చ మహాఖద్దం చర్మణా పతితం సహ 
జగ్రాహ వానరశ్రేష్టః సుగ్రీవో వేగవత్తరణా! 
మహోదరుని కంటె అధికవేగము గల సుగ్రీవుడును నేలపై పడియున్న 
వేరొక కత్తిని, డాలును తీసుకొనినాడు. అంతట ఖడ్గ విద్యలో నేర్చరులగు ఆ మహోదర 
సుగ్రీవులిరువురును శరీరములుప్పొాంగ పోరాటము సాగించిరి. ఈ సందర్భమున 
వాల్మీకి ఖడ్ద విద్యలో ఇరువురును నేర్పరులను విషయమును “ఉభే శస్త్ర విశారదా” 
అను పదము ద్వారా తెలియజేసినాడు. 
సుగ్రీవ మహోదరు లిరువురు సవ్యాపసవ్య మండలములుగా తిరుగుచూ 
ఖద్దయుద్ధము చేసినారు. శూరుడు, వేగవంతుడనగు మహోదరుడు తన చేతికత్తిని 
సుగ్రీవుని చేతియందలి డాలులో తగుల్ళొనునట్లు ప్రయోగించెను. మహోదరుడు 
డాలుకు గ్రుచ్చుకొనిన కత్తిని లాగుచుండగానే వానర శ్రేష్ణుడగు సుగ్రీవుడు శిరస్తాణ, 
కుండలాలంకృతమైన మహోదరుని శిరస్సును తన చేతి ఖద్దముతో నతీికెను. 
(1౪) హనుమ (త్రిశిరుల ఖడ్గయుద్ధం న 
రావణపుత్రుడగు (త్రిశిరుడు మహోదరుని మరణమును జూచి 
కుపితుడై ధనుర్భాణములను, ధరించి సమీపమునగల హనుమంతు నెదిరించెను. 
వారిరువురి మధ్య భయంకరమగు యుద్ధము జరిగినది. త్రిశిరుడు ప్రయోగించిన 
భయంకరమగు శక్యాయుధమును కూడా హనుమంతుడు భగ్నము చేసినాడు. పిమ్మట 
త్రిశిరుడు ఖడ్గ యుద్ధమునకు సిద్ధపడుటను వాల్మీకమిట్లు వర్ణించెను. 
“తతః ఖద్దం సముద్యమ్య త్రిశిరా రాక్షసొత్తమః 
నిజఘాన తదావ్యూడే వాయుపుత్రస్య రక్షసి”* 





1. మూ.రా.యు., 98-29, 2. మూ.రా,యు., 98-31, * ఈ మహోదరుని పేరు యుద్దోన్మత్తుదు, ఇతడు రావణునకు 
సోదరుడు, 8. మూ,రా,యు., 70-41 



















గయ సరసు తంది రా యుత DON రుద పద్ధతులు 


tO 
ఆ రాక్షన శ్రేష్ణుడగు త్రిశిరుడు ఖడ్గమును తీసుకొని హనుమంతుని వక్షముపై కొట్టెను. 
అంతట హనుమంతుడు తన అరచేతితో కొట్టి (త్రిశిరుని క్రిందపడవైచి ఆతని 
చేతియ్యుదలి ఖడ్గమును లాగికొనెను. పిమ్మట హనుమంతుడు త్రిశిరుని శిరస్సును 
ఖండించుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు తెల్పినాడు. 

మ॥ (ప్రకట మదోద్ధతిన్‌ గడగి పంక్తి ముఖాత్మజు పైకి, లెక్కసే 

యక వెసదాటి ఘోరకులిశాహతి నింద్రుడు విశ్వరూపు మ 

స్తకమును ద్రుంచినట్టు లడిదంబుననొక్కటద్రుంచె దత్రిమ 

స్తకి వడి భీకర భ్రుకుటి చాప కలాప లలాట పట్టికన్‌”" 
ఆతని మూడు శిరములను ఇంద్రుడు విశ్వరూపుని శిరస్సును ఖండించినట్లు 
ఖండించినాడు. దీనినిబట్టి హనుమంతునికి కూడ కొంత ఖడ్డ విద్యలో ప్రవేశమున్నట్లు 
బావింప వచ్చును. 

(౪) అంగద క్రోధనుల ఖద్గ యుద్ధం : 

అంగదుడు కంపనుని గాయపజచుటను జూచి క్రోధనుడు క్రోధించి 
అంగదు నెదరించినాడు. అంతట క్రోధనుడు కరవాలమును తీసుకొని నేర్పుగా రథము 
నుండి (క్రిందకు దుమికి అంగదుని పైకి వెడలినాడు. వారి యుద్దమును భాస్మర 
రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 

“కోధనుండును గరవాలంబు నొడ్డనంబును గొని, లాఘవంబున ధరణికి 
లంఘించి యార్చుచుం బేర్చిన చూచి దుందుభీ వైరినందనుడు సంరంభంబున 
విజృంభించి, బింహనాదంబు సేసి, సైంహికేయుండు చందురుం బొదువు చందంబున 
నరవాయిగొనక కరవాలంబు దిగిచి పుచ్చుకొని యలికంబు వగుల నడిచి యపరిమిత 
విన్వాస విరచనా విశేషంబుల ట్రేసి వానింగాలు (ప్రోలికింగాపుపుచ్చి”” నాడు... 

ఇందు అంగదుడు ఖడ్గ యుద్ధమున “అపరిమిత విన్యాస విరచనా 
విశేషకులుతెలిసిన-దాడుగా వర్ణింపబడినాడు. 

_. ఈ విధముగా వానరులలో సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, 
ఖడ్డ యుద్దము తెలిసిన వారుగా చెప్పుదగిన వారు. రామాయణమున ఖడ్గ యుద్ధ 





1. భొస్మరా.యు. 1015, 2. భాస్మర, రాయు. 1194 వచనం 
































హ్‌ U daa క్ష Pt ఇ్న = pe i 1 శ ay ఇ స్త్‌ న న్‌ 
ల్ని త చీట్‌ peal బో ఇ mu షో మ ల గీ? UO 
| క్‌ 





అ 
oe CDE wy 
ua 


nip Pe 


Pr: 
క్ష్‌ లలన (|| 


| గో 
జా *" 
A i, 


వర్ణనలు విపులముగాలేకపోయినప్పటికి ఆనాటి యుద్ధ పద్ధతులలో ఖడ్గ యుద్ధమును 
గూడ ఒక పద్ధతిగానే గ్రహింప వచ్చును. 
ర్‌ 8 గదా యుద్ధము : 

గదాయుధముతో చేయబడునట్టి యుద్ధము గదాయుద్ధముగా చెప్పవచ్చును. 
రామాయణ కాలమున ఇనుపగదలు ఆయుధములుగా నుపయోగింప బడినవి. 

శుక్రనీతి యందు గదాయుధము యొక్క ఉత్తమ, మధ్యమ, అధమత్వములు 
చెప్పబడినవి. 

“గదా లక్షణం వక్ష్యతే... తత్రపంచాశదంగుళా యామా 

శ్రేష్టా, చత్వారింశ దంగుళా యామా మధ్యమా, 

త్రింశదంగుళా యామాసికృష్ణా భవేత్‌” 

_ ఏబది అంగుళముల (ప్రమాణముగలది (శ్రేష్టమైనదిగను, నలుబది 
యంగుళముల (ప్రమాణము గలది మధ్యమముగను, ముప్పది యంగుళముల 
ప్రమాణముగల గద అధమమైనదిగను చెప్పబడును. 

ఖడ్గయుద్ధమునకువలెనే గదా యుద్ధ వర్ణనలును రామాయణమున 
అధికముగాలేవు. రాక్షసులలో విభీషణుడు గదాధారి. అతడు ఇతర ఆయుధములను 
ధరించినట్లు నిదర్శనములులేవు హనుమంతుడు మన చిత్రపటములలో వలె 
గదాయుధమును ధరించినవానిగా వాల్మికమున కన్పట్టడు. 
రామలక్ష్మణులు ఆయుధవిద్యలన్నింటను నేర్చరులైనప్పటికి 
రామాయణమున వారు గదాయుద్ధము చేయుట ఎచ్చటను కనబడదు. అట్లే రాక్షస 
శ్రేష్ణులైన రావణ, ఇం(ద్రజిత్తులు కూడా గదా యుద్ధము చేయుట కనబడదు. 
రాక్షసులలో మహాపార్చ్వుడు, మహాకాయుడు, శోణితాక్షుడు, కంపనుడు, 
యుద్దోన్మతుడు మొదలగు వారు గదాయుద్ధము చేసినారు. వానరులలో అంగదుడు, 
హనుమంతుడు, బుషభుడు గదాయుద్ధమున ప్రవేశమున్న వారిగా కనబడుదురు. 
సుందరకాండలో అక్షుడు హనుమంతుని పక్షమును గదతో కొట్టి 
నొప్పింపగా హనుమంతుడు ఆ గదతోనే వానిని కడువడినేసినాడు.అంతట వాడు 





I I nn aa, an, Mt, he i RB PR Sey Se Se aay Fe Agfa Rg Rapp యో ne tag 
నా మూ మూ తాన లల నల తో తతో లక్‌ నటట మంత లత లత తలో మక కలంతో తక అసలు తులు 


TIT 
ఎ 


oe 
తప్పించుకొని ఖడ్గమును, డాలును ధరించి ఆకసమున కెగురగా హనుమంతుడు 
వానితో నెగిరి వానిపై గదను (ప్రయోగించినాడు', 
5.8.1. రామాయణంలోని గదాయుద్ద్ధాలు = మచ్చునకు కొన్ని : 
(1) మహాపార్వ బుషభుల గదాయుద్ధము : 
రావణుని. సోదరుడగు మహాపార్ప్వుడు బుషభుని పైకి గదను ధరించి 
యుద్ధమునకు' వెళ్లుటను రంగనాథ రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
“ఉరుమణి ప్రభల నత్యుగ్రమై యముని । పరుషోగ్ర దండంబు పాటిగా గలిగి 
అరుణ పుష్పంబుల నరుణ గంధంబున | నురుతరంబుగుచు నయోమయంబైన 
ఉదయార్మ భాసమానోజ్జ్వలంబుగుచు | నొదవు గదాదండ ముగ్రుడై దాల్చి” 
మణికాంతులతో ప్రకాశించునది,భయంకరమైనది, యముని దండము పోలినట్టిది, 
ఎజ్జని పుష్పములతో, గంధముతో పూజింపబడినట్టిది యగు ఇనుప గదను 
మహాపార్స్వుడు బుషభునిపై ప్రయోగించినాడు. బుషభుడాతనితో పోరి, అతని 
చేతియందలి గదాదండము నేలబడగా వెంటనే దానిని గ్రహించి ఆ గదతోనే మోది 
మహాపార్వుని సంహరించినాడు. 
(1) అంగద మహాకాయుల గదా యుద్దం | 
_ మహాకాయుడు అంగదుని ఇనుప గుదియతో గొట్టి మూర్నిల్లజేసినాడు. 
గవాక్షుని పది బాణములతో, పృధుని ఐదు బాణములతో, 'క్రోధనుని ఏబది 
బాణములతో, గజుని ఐదువందల బాణములతో, శతబలిని మూడు బాణములతో, 
పనసుని ఏడుబాణములతో, మిగిలిన వానరులను ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణముతో 
"గొట్టి గాయపరచినాడు. | 
అంతలో మూర్భనుండి తేరుకొనిన అంగదుడు “గదాపాణి” యగుచు 
మహాకాయుని రథముపైకినుతీకినాడు. ఆ గదతో మహాకాయుని రథమును 
రథాశ్వములను గూల్చుటను ఖాస్మర రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 
చ॥  “వికటవిశంకట (భ్రుకుటి వీరరసోద్భట వీచి విస్సుర 
ద్వికృతి నటింప గట్టలుక వేయి హయంబుల నూతుజంపి కా 








1. రం.రా,సుం. 232 పేజి, 2. రం.రా.యు. 370 పేజి 


I Tt te FPP PrP ee He PMP Pe Po A ee rn sre Pes 
క ER PR యో Em ERS pr ww a tg caging Ray he 





సక మెడలించి నెత్తి పెలుచన్‌ గదవ్రైయుచు దాటె నుర్వికిన్‌”* 

అంగదుడు మహాకాయుని రథాశ్వములను, సూతుని చంపి, అతని ధనుస్సును, 
ధ్వజమును వితిచి కిరీటమును పడగొట్టి ఆతని నెత్తిపై గదతో కొట్టినాడు. 

అంతట మహాకాయుడు మరొక గదా దండమును తీసుకొని అంగదు 


నెదిరించినాడు. వారిరువురి గదా యుద్ధమును భాసర రామాయణ కర్త 
మనోహరముగా వర్ణించినాడు. 
ఉ॥ అప్పుడు దీప్తహేమ వలయ ద్యుతులాకస మంటగా గదల్‌ 
(దిప్పుట, లెత్తివేయుటలు, దీవ్రగతిం బయిదాటి పోవుటల్‌ 
తప్పదొలగుటల్‌ బహువిధంబుల నొంచుట లార్చి వ్రేసినం 
జిప్పలువార నొగ్గుటలు బెల్లగ నిద్దణు బోరి రుద్ధతిన్‌”* 
ఇందు గదలను ద్రిప్పుట, ఎత్తివేయుట, మీటి ప్రవర్తించుట, తప్పుకొనుట, అనేక 
విధముల బాధించుట, మొదలగు రీతులలో వారిరువురు పోరాటము చేసినట్లు 
వర్ణింపబడినది. దీనిని బట్టి అంగదుడు గదా యుద్దమున నేర్పు గలవాడని చెప్ప 
వచ్చును. 
(10 సుగ్రీవ యుద్దోన్మత్తుల యుద్ధము : 
విరూపాక్షుని అన్నయగు యుద్లోన్మత్తుడు సుగ్రీవు నెదిరింపగా 
సుగ్రీవుడు పరిఘాయుధముతో వాని ధనుస్సును (ద్రుంచి రథమందలి సూతుని 
నెలగూల్చినాడు. అంతట యుద్దోన్మత్తుడు గదాపాణియై పృధివికి దిగి సుగ్రీవు 
నెదరించినాడు. ఈ యుద్ధమున యుడ్లోన్మత్తుడు గదతోను, సుగ్రీవుడు ఇనుపముండ్లు 
గల పరిఘతోను పోరాటుము చేసినారు. “పరిఘ కూడా గదవంటి లోహదండమే. 
అప్పుడు వారు చేసిన యుద్ధమును భాస్మరరామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
“అయ్యిద్ధజు పరిఘ, గదా హస్తులై తలపడి మహోరగంబుల క్రియ 
నిట్టూర్పులు నిగిడించుచు, ప్రస్వేద సిక్తాంగులై మదకుంజరంబుల క్రియంటబ్రవర్తించుచు 
సమర సముత్సాహ పులకిత గాత్రులై కంఠీరవంబుల కరణి (ప్రహారంబుల తలలు 





1. భాస్కరా,యు. 710 పద్యం, 2. భాస్మర.రా-యు. 712 పద్యం 
PIP Pn ie ee Me tt PP PPP TP PP IP Pe PsP hn Pn I nt tmnt PP Bre Rem ge 








సం టారదటవనరుతములలోనయదనన 
ఎర వగరు క నులక న రమద్ధన 


SEE 

పగిలి నెత్తురు గాజు, నడజేవురు గొండల'చాడ్సున లంఘన లాఘవంబులుం-గలిగి 
గరుడుల చందంబుదోప సింహనాదంబుల జీమూతంబులకైవడి, పరస్పర జంఘల 
నొప్పిరద్రుచు, జాను ప్రదేశంబుల నొగిలించుచు, ఊరుల భేదించుచు, కటి ప్రదేశంబుల 
బగిలించుచు, నుదరంబుల గలంచుచు, సురంబుల నగలించుచు, బాహుల 
(స్రుక్కించుచు కంఠంబుల జఅచుచుచరణంబుల బిట్టడుచుచు ఫాలతలంబుల 
నలంచుచు, శిరంబుల నెత్తురు జొత్తిల్ల మొత్తుచు, సోలుచు, వ్రాలుచు, దెలియుచు, 
మలయుచు, దేజచు, మీజుచు, గేరుచు, నితరేతర జయకాంక్ష లినుమడింప, 
చలంబుడింపక, తెంపు పొంపిరివోవ, మండల క్రమ భేదంబులు నూపుచు పెద్దసేపు 
పోరిరి'. “ఊరుల భేదించుచు” యని చెప్పటం బట్టి ఆ కాలమున గదాయుద్ధము 
నందు నాఖికి క్రిందిభాగమున కొట్టగూడదను నియమము లేనట్టు భావింప వచ్చును. 
భారత యుద్ధమున భీముడు దుర్యోధనుని ఊరుభంగము జేయుటనుకొందబు 
యోధులాక్షేపించిరి. ప్రతిజ్ఞ నెజవేర్చుకొనుటకై భీముడావిధముగ చేసినట్లు కృష్ణుడును 
సమర్థించినాడు. 

సుందరకాండలో అక్షుడు హనుమంతుని వక్షమును తన గదతో నొప్పింపగా 
హనుమంతుడు వాని గదను లాగికొని ఆతనిపై ప్రయోగించినాడు. 
థ్‌. 9. మల్లయుద్ధము లేక బాహు యుద్ధము (Wrestling) : 

మల్లయుద్ధమును “నియుద్ధ” మనియు పిలుతురు. శాస్తబద్ధమైన యుద్ద 
క్రీడలలో నిదియు నొకటి. ధనుర్వేదమున చెప్పబడిన ముక్తాముక్తాది చతుర్చేదములే 
గాక పంచమ ఖేదమైన “నియుద్ధము” కూడా తరువాత శాస్త్రజ్ఞులచే గ్రహింపబడినది. 

మల్లవిద్య భారతీయుల ప్రాచీన మనోవినోదముగాను, బలవృద్ధికి వీరోచిత 
సాధనంగా కూడా ఉపయోగపడేది". మల్లవిద్య వృత్తిగా గల మల్లులు రాజుల 
ఆశ్రయంలో ఉండేవారు. అయోధ్యలోని మహారథులంతా సింహము, పులులు, పందుల 
-చంటి-అదవి జంతువుఅను-బాహు-యుద్ధంలోఓడించే వారని-వాల్మీకము తెల్పుచున్నది. 
“సింహ వ్యాఘ్ర వరాహాణాం మత్తానాం నదతాంవనే 
హంతారో నిశితైః శ/సైః బలాత్‌ బాహుబలైరపి”* 


1 భాస్మరాాయు. 1530 వచనం, 2. మహాభారతం - శల్యపర్వం 2-271. 
8. రామాయణ కాలంలోని భారతీయ సంస్కృతి - 174 పేజి, 4. మూ.రా.బొల 5-21 




















నై శభ ననన ల ఇ లల ఇరా గల ఇ నలల లం ఇం ఇ ణంల ఇల అం క 
నన్‌ (0 ద్ర రన [గళ నుల్రలో॥ IO 


ఈ విధంగా జంతువులతో పోరాడుట తరువాత కాలము నందలి శిల్పము లందును 
కనబడుచున్నది". 

రాముని వద్ద మల్లదళముండెడిదని శ్రీమద్రామాయణమున చెప్పబడినది. 
రాముడు అరణ్య వాసమునకు బయులుదేరునపుడు తన ఆశ్రయముననున్న మల్లులకు 
బహుమానముల నిచ్చినట్లు చెప్పబడినది. * 

మల్లయుద్ధ ము నందు మధ్యస్థుడుగా (Referee) ఉండువానిని 
“ప్రాళ్నికుడని పిలిచెడివారు. * | 

రామాయణ యుద్ధ ఘట్టములలో రావణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, 
అంగదుడు, మహాకాయుడు, విరూపాక్షుడు మొదలగు వారు మల్లయుద్ధ ప్రవీణులుగా 
కనబడుదురు. వీరు 'నియుద్ధ క్రీడి విపులముగా రామాయణమున వర్ణింపబడినది. 
వానరులందజు బాహు యుద్ధమున నేర్చరులే. రాజపుత్రులగు రామలక్ష్మణులును 
మల్లయుద్ధ (ప్రవీణులైనప్పటికి వారి మల్లయుద్ధ మెచ్చటను రామాయణమున 
వర్గింపబడలేదు. మల్లయుద్ధము కొంత మొరటుతనము గల యుద్ధక్రీడగా 
కనబడుతుంది. 

రామాయణమున వర్ణింపబడిన మల్లయుద్ధములలో మచ్చునకు కొన్ని - 
5.9.1 రావణ సుగ్రీవుల మల్లయుద్ధము : 

రావణ సుగ్రీవుల మల్లయుద్దాన్ని వాల్మీకి విపులంగా వర్ణించినాడు. ఆ 
యుద్ధ (వ్రారంభమును గూర్చి ఈ విధంగా తెల్పినాడు. 

“కృత్వా నియుద్ధం భృశముగ్ర వేగౌ కాలంచిరం గోపురవేది మధ్వే* 
పట్టణ ద్వార మధ్యమన వారిరువురును నియుద్ధక్రీడ ప్రారంభించిరి. వారిరువురు 
ఒకరినొకరు త్రోసుకొనిరి. క్రిందకు లాగికొనియు, ఒండొరుల దేహములువంచియు, 
వెనుకడుగు వైచి అవకాశమున కెదురు చూచుచు ఒకరిచేతుల నొకరు పెనవైచి 
ఒండొరుల నొడిసిపట్టి ప్రాకార, పరిఖలమధ్య పడియు నేర్పుగా భూమిని తాకకనే 
పైకి లేచుచు నిట్టూర్పులు విడుచుచు, తమ్ముతామే ఆలింగనము చేసుకొనుచు, 
బాహుపాశములచే బంధించుకొని జొమ్ములతో కొట్టుకొని, ఒకరినొకరు గట్టిగా 













1. Ancient Life in Uttarapath, 224 పేజి, 2. మూ,రౌ,అయోధ్య - 386-4, ఏ. మూ.రా.అరణ్య 27-4, 5, 
4. మూ,రౌాాయు. 40-16 















కారి దిగగా ఇగ ETN NOU 
సరధ మరుక ములలో రగ సత్తనలు 


అదుముకొని మండలాది వివిధ పద్ధతులలో ఒకరినొకరు చంపుకొనుటకు 
ప్రయత్నించుచు భక్ష్యమునకై పొంచి యున్న రెండు పిల్లులవలె పొంచి నిలుచుచు, 
మండలాది సంచారము చేయుచు, నియుద్ధక్రీడ సాగించినట్లు వాల్మీకి మహర్షి వర్ణించి 
నాడు. మండల సంచారమనగా పాద(భ్రమణ విశేషమని రామాయణ వ్యాఖ్యాతలలో 
నొకరైన మహేశ్వర తీరులు వ్యాఖ్యానించిరి. 
మండలమును గూర్చి భరతుడు ఈ విధముగా చెప్పియున్నాడు. 
“ఏకపాద ప్రచారో యస్సచారీ త్యభిదీయతే 
ద్విపాద క్రమణం యత్తు కరణనామ తద్భవేత్‌ 
కరణానాం సమాయోగాత్‌ ఖండమిత్వభిదీయతే 
ఖండైః త్రిభిశ్చతుర్భిః వా సంయుక్తం మండలం భవేత్‌ . 
భరతుడు మల్లయుద్ధమున నాలుగు విధములగు “మండలము” లనే 
చెప్పినాడు. అవి 1. చారి మండలము, 2. కరణ మండలము, 3. ఖండ మండలము, 
4. మహామండలము. 
(స ఒక పాదముతో ముందుకువచ్చి తిరుగుచూ శత్రువు నాక్రమించుట 
చారిమండలము. 
(10 రెండు పాదములతో తిరుగుచూ వచ్చి ఆక్రమించుట కరణ 
మండలము 
(11) అనేక కరణమండలముల సంయోగము ఖండమండలముగా 
చెప్పబడును. 
.() మూడు లేక నాలుగు .ఖండమండలముల సంయోగము 
మహామండలముగా చెప్పబడును. 
ఈ మండలములు గదాయుద్దము, చక్రశక్యాది ఆయుధ యుద్ధములందును 





గలవు. 
వాల్మీకమునందు యుద్ధకాండలో 40వ సర్ష్ణయందు 28 నుండి 
26 వరకు గల శ్లోకములలో వివిధములగు మండల పద్ధతులు చెప్పబడినవి. అవి: 








హా! 


సంస హాందుతముాయణములలోయముతుము 
పతర ధ ామరయుత మళళ సరకులు 


షై hs 


ఇన. 


ప్ర 
“మండలాని విచిత్రాణి స్థానాని వివిధానిచ 
గోమూత్రికాణి చిత్రాణి గతప్రత్యాగతానిచ 
తిరశ్చేన గతాన్యేవ తథా వ్ర గతానిచ 
పరిమోక్షం ప్రహారాణాం వర్ణనం పరిధావనం 
అభిద్రవణ మాషావ మాస్థానం చ సవి([గ్రహమ్‌ 
పరావ్భత్త మపావృత్త మవద్రుత మవఫ్గతమ్‌ 
ఉపన్యస్త మపన్యస్తం యుద్ధ మార్గ విశారదౌ 
తౌసంచేరతు రన్యోన్యం వానరేంద్రశ్చ రావణః” 
వివిధ మండలముల ననుసరించి, వివిధ స్థానములందు నిలిచి 





రావణ సుగ్రీవులు యుద్ధమును చేసినారు. 
వివిధ మండలములు : 


(i) 
(ii) 
(11) 
(iv) 
(Vv) 


(vi) 


(vii) 
(vill) 
(ix) 
(x) 
(xi) 
(xii) 
(౮||) 
(xiv) 
(xv) 


(xvi) 


గోమూ(్రికము : గోమూత్రము వలె వంకర గమనము 

గత (ప్రత్యాగతము : ఉపసర్పణ, అషసరణములు 

తిరశ్చీన గతాని : అడ్డముగా పోవుట 

వక్రగతులు : సవ్యాపసవ్య వక్రగమనములు 

పరిమోక్షము : స్థానచలనము ద్వారా శత్రువుయొక్క దెబ్బను నిష్టలము 
చేయుట. 

ప్రహరాణాం వర్ణనం : ఎదురుదెబ్బతీసి తద్వారా శత్రువు దెబ్బనుండి 
తప్పించుకొనుట. 

పరిధావనం : ఒకరు నిల్చియుండ వేతొకరు చుట్టును తిరుగుట. 
అభిద్రవణము : శీఘ్రముగా ఎదుర్మొనుట. 

ఆహ్లావం : మండూక గమనం (కప్పవంటి గమనము) 

ఆస్థానంచ సవి[గ్రహమ్‌ : థైర్యముతో నిలుచుట 

పరావృత్తం : పెడమొగమై పోవుట. 

అపావృత్తం : నిల్చినట్టే యుండి ప్రక్కకు జరుగుట. 

అవద్రుతం : శత్రువు నొడిచి పట్టుటకై శరీరమును ముడిచివంగుట 
అవవ్లతం : ఎదుటివానిని కాలితో తన్నుటకై ముఖము వంచి ఎగురుట. 
ఉపన్యస్తం : ఎదుటివానిని పట్టుకొనుటకై చేయిచాచుట. 
అపన్యస్తం : ఎదుటివాడు పట్టుకొనకుండా చేతులు విదల్బుట. 











mmm 
Birr uae 


వివిధ స్థానములు : 
వైష్టపము, సమపాదము, వైశాఖము, మండలము, ప్రత్యాలీఢము, ఆలీఢము 
యనుఫ్థానముబను. గూర్చి ధనుర్యుద్ధమున చెప్పబడినది. ఈ విదమగు పద్ధతులలో 
రావణ సుగ్రీవులు మల్ల యుద్ధమును చేసినారు. 
భాస్కర రామాయణ కర్త కూడ రావణ సుగ్రీవుల మల్లయుద్ధమును 
విపులముగా వర్ణించినాడు. 
“బలువిడిలాగునంబెనచి పట్టుచు, పట్టిన నూడిపోవుచున్‌ 
మలయుచు, తాకుచుం, తిరిగి మర్మములంటగ (వేయుచున్‌ మహీ 
స్థలి బడదాచుచుం గదియ, జానువు లూదుచు ముష్టికూర్చరా 
దుల వడి నొంచుచుం గడకతో నిటులొండొరు మీటి వెండియున్‌* 
ముష్టి కూర్చరాదులనగా పిడికిలి, మోచేయి, మోకాలు మొదలగునవి. లాగున బెనచుట 
యనగా నొక విధమగు మల్లబంధ విశేషముతో పెనచుటయని వ్యాఖ్యాతలు తెల్పినారు. 
రావణసుగ్రీవులింకను మల్లయుద్ధము చేసిన విధమిట్లు తెల్పబడినది. 
“ర తగకిం పెనంగిరిల చెందుచు, క్రిందుచు, మీదు నౌచు, (గౌ 
న్నెతు ధరాపరాగముల నిలు ముహూర్లు ఠ దుత్సతత్సత 
ద్గాత్రములందు బెంజెమరు[గ్రమ్మగ నూర్చులు సందడింప, గో 
మూత్రక మండలీకరణముల్‌ మొదలైన విశేష భంగులన్‌” 
వారు శరీరముల నుండి నెత్తురొలుకుచుండగా, చెమట [గ్రమ్ముచుండగా క్రిందును 
మీదును అగుచు గోమూత్రికాది మండల పద్ధతులలో మల్లయుద్ధము చేసినారు. 
వారి మల్లయుద్ధమును రంగనాధ రామాయణ కర్త గూడ ఈ విధముగ 
వర్ణించినాడు. 





— - "కటములునుదురులుకంధరంబులును। విటతాటములజేసి వీపెల్లజీరి 
-. కదకాళ్లు తొడలతో-గదియంగబట్టి 1 వడిగోపురంపుతో వైచ నొప్పించి” 
.షఇందునీపెల్ల.వీదుట వానర..లక్షణమునకు .చెంధినదిగా. చెప్పవచ్చును. 


1. భాస్మ్కరా.యు. 480, 2. 1014... 481, 8. రంగ,రా,యు. 295 పేజి 















చన నా 
క్ట. స rh ; COIS BRD OR SP IPT AD టి) GL BOC A 
సనం ద్ర పాన ార కన సరగ ని ముర్ద వర్తకులు 51130 


5.9.2 అంగదమహాకాయుల మల్లయుద్ధం క్ర 
మతీయొక్క బాహు యుద్ధము అంగద మహాకాయుల మధ్య జరిగినది, 
మొదట వారిరువురు గదాయుద్ధము చేసినారు. గదలు విటిగి పడుటతో బాహు 
యుద్ధ క్రీడకు పూనుకొనినారు". భాస్మర రామాయణ కర్త వారి యుద్ధమును 
విపులముగా వర్ణించినాడు. 
“పొడుచుచు, వేయుచు, పట్టుచు 
విడుచుచు; గ్రొవ్వెసకమెసగ, వెసదాకుచు బ 
'ల్విడి దిరిగి మడమ దాచుచు 
బడవైచుచు క్రిందమీద బడుచు నెగయుచున్‌? 
వారి బాహు యుద్ధమును చూచి, ఉభయ సైన్యముల వారును హాహాకారములు 
చేసినారు. మల్లయుద్ధము జరుగునపుడు ఉభయ పక్షముల వారును తమ యోధునకు 
విజయము గలుగవలెనని కోరి ఉత్సాహము కల్గించు మాటలు పల్ముటయు గలదు; 
అంగద మహాకాయులు యుద్దము చేయునపుడు ఉభయ సైన్యశ్రేణులను వారిని 
పొగిడి ఉత్సాహవంతులను చేయుట భాస్మరరామాయణమున చెప్పబడినది”. నలుడు 
అంగదునితో ఈ విధముగా పల్మును. 
ఉ|| వాలి తనూజ! దోర్భల జవంబుల వాలికి నెత్తువత్తు, నీ 
వాలమునన్‌ భవజ్ఞనకు డట్టి మహోద్ధతుడైన దుందుఖి 
సల వధింపడే, యితని నీవును నింక వధించి దిక్కులన్‌ 
వాలిన తండ్రి కీర్తులకు వన్నియ వెట్టుదుగాక నావుడున్‌” 
నలుని మాటలను విని ఉత్సాహము పొందిన అమల తన ఆజచేతి దెబ్బతో 





ఆతని తల పగుల వేసినాడు. 
5.9.3. విరూపాక్ష సుగ్రీవుల మల్లయుద్ధము : 

విరూపాక్ష సుగ్రీవులు చేసిన మల్లయుద్ధమును భాస్మర రామాయణ కర్త 
ఈ విధముగా వర్ణించినాడు. 





1. భౌస్మరా,యు. 713, 2. భాస్మ్కరా.యు, 716, 8, 1 bid... 719 


PP PE” Ue Uo aU ele ined dimming Ange Rey stag tgs tag ame age ge ng arg ge] 
హూ కాలా బకూత క కా ద ల కో తతత కోలా తప హోత కొల తొ జ కర టల తొనల 





సీ! మల్లయుద్ధము సేయ మది గోరి యిద్దజు 
దివురుచు విడుచుచు దెజపి గొనుచు 
బెడకేల వేయుచు, బిడికిట పొడుచుచు 
పుడమిపై బడగాచి యెడసి పోసి 
కడిమి మీదికి జిమ్మి కరముల దట్టుచు 
కాళ్ల దన్నుచును మోకాళ్ల జదిపి 
బలుగేల వేసిన బడు బంతికయివడి 
నెగసి లాగముగొన యేపు మిగిలి 
దైత్యుడర్మసూను దలమున జజచిన 
సోలి తెలిసి పేర్చి సురలు వొగడ 
నురము ట్రేసెవాడు నొగి నెత్తురుమియుచు 
గొండ యొజగు భంగి గూలెనంత1 
వారిరువురు మల్లయుద్ధము చేయవలెనను కుతూహలము గలవారై ఒకరినొకరు 
పట్టుకొనుటను విడుచుటను మధ్య కొంత విశ్రాంతి తీసుకొనుటయును. భుజమును 
వెనుకకు త్రిప్పి కొట్టుచు, పిడికిలితో పోడుచుచు, పైకెగర గొట్టి చేతులతో తట్టుచు, 
కాళ్లతో తన్నుచు, బంతివలె పైకెగురుచు అనేకవిధముల మల్లయుద్ధము చేసినారు. 
ఇందు “లాగముగొను” ట యొక మల్లబంధ విశేషముగా చెప్పబడినది. సుగ్రీవుడు 
విరూపాక్షుని యురముపై గొట్టుటతో నెత్తురు (గక్కుచు కొండవలె నేల గూలినాడు. 
5.10 ముష్టి యుద్ధము ఏ 
ముష్టియనగా పిడికిలి యని యర్థము. పిడికిలి బిగించి చేయు పోరాటము . 
ముష్టి యుద్ధముగా చెప్పబడును. ఇది నేటి “బాక్సింగ్‌” (80600) వంటిది. నేటి 
కాలమున బాక్సింగ్‌లో ఉపయోగించునట్టి తొడుగులను మహాబలవంతులగు ఆ 
కాలమునాటి- వీరులు ధరించి యుండలేదు. 'మల్లయుద్ధమున కంటెను ముష్టి యుద్ధము 
కొంత అనాగరికము. విచక్షణా రహితంగా కొట్టుకోవడం ముష్టి యుద్ధమున 
కనబడుతుంది. ముష్టి యుద్ధమున పిడికిలి పోటులతో పాటు అఅచేతి చజుపులు 
క్త క కర న కాల ను ప స మత 


1. భాస్మరా.యు. 1508 పద్యం 


“క తా దా మా వామ నా 





కూడా ఉంటాయి. రామాయణమున బాహు యుద్ధ, ముష్టి యుద్ధములు వేరు వేరుగా 
చెప్పబడినవి. 
వానర రాక్షస వీరులు చేసిన బాహు యుద్ధమును గూర్చి తెల్పునపుడు 
వాల్మికి ఈ విధంగా స్పష్టంగా తెలియజేయును. 
“కేచి దస్తాణి సంస్ఫజ్య బాహు యుద్ధమకుర్వత”' 
కొందజ/ ఆయుధములను విడిచి బాహు యుద్ధమును చేసినారు. 
అట్లే ముష్టి యుద్ధమును గూర్చి చెప్పునప్పుడు దానినే స్పష్టంగా చెప్పాడు. 
అంగద వజ దంష్టులు గదలను విడిచి ముష్టి యుద్ధము చేసిన విషయాన్ని వాల్మీకి 
ఈ విధంగా చెప్పాడు. 
“గదాం త్యక్త్వా తతస్తత్ర ముష్టి యుద్ధ మవర్తత”2 
వానర రాక్షస పీరులందజును ముస్టయుద్ధ ప్రవీణులే. వానరులు 
నిరాయుధులుగానే తమ ముష్టి ఘాతములతో చాలామంది రాఓసులను యమపురి 
కంపినారు. 
ముష్టి యుద్ధమునకు బయలుదేరుటకు ముందు వస్త్రమును నడుమునకు 
గట్టిగా బిగించి కట్టుకొనుట గలదు. వాలి సుగ్రీవునితో ముష్టియుద్ధమునకు బయలుదేరు 
నపుడా విధముగ జేసినట్లు వాల్మీకము వర్ణించినది. 
“గాఢం పరిదధే వాసో వాలీ పరమరోషణఃే 
వాలి మిక్కిలి కోపముగలవాడై తన వస్త్రమును గట్టిగా బిగియగట్టెను. 
రామాయణమున వర్ణింపబడిన ముష్టియుద్దాలలో కొన్ని - 
5.10.1 వాలి సుగ్రీవుల ముష్టి యుద్ధము : 
వాలి సుగ్రీవులు ప్రధమ యుద్ధమున పిడుగుల వంటి అఅచేతి చజపుల 
చేత, వజ్రాయుధము వంటి ముష్టి ఘాతముల చేత ఒకరినొకరు పప్రహరించు కొనినారు. 
ఆ యుద్ధమున సుగ్రీవుడు ఓడిపోవుటను రంగనాథ రామాయణ కర్త ఈవిధముగా 
తెల్పినాడు. 


1 మూరొయు, 53-23, 2. మూ,రా.యు. 54-27, 3. మూంరా.కి. 16-16 








ty గ sano: TAY | tll 
యు! యాట 


పై ప 

“వలతియై పోరాడి వాలికి నోడి, బలమేది యాతని బలుముష్టిహతుల 

గుల్లల తిత్తియె నిట్టూర్పు లెసగ చెల్లబో నేనెల శ్రీరామునమ్మి 

వచ్చితి పదివేలు వచ్చె జాల్నాకు, వచ్చిన త్రోవబోవగవలె ననుచు 

మెలకువ చెడి తోకమెడ మీదవైచి, సాలసికెలంకు లజూచుచు పాణి" 
వాలి యొక్క పిడికిలి దెబ్బలకు సుగ్రీవుడు గుల్లల తిత్తియెనాడు. వచ్చిన త్రోవనే వెళ్ల 
వలెనని నిశ్చయించుకొని తోకను మెడపైన వేసుకొని బయలుదేరినాడు. తోకను 
మెడపైన వేసుకొనుట ఓటమికి చిహ్నము కావచ్చును. 

ముష్టియుద్ధమున కాహ్వానించుటకై వానరులు ఒక విధమగు ధ్వనిని చేసెడి 
వారు. కావుననే రాముడు వాలిని ద్వితీయ యుద్ధమున కాహ్వానించుటకై చేయవలసిన 
విధమును ధెల్పుతూ ఇట్లు పల్మును. 

“సుగ్రీవ! కురుతం శబ్దం నిష్ప తేద్యేన వానరః” 
సుగ్రీవా! ఏ శబ్దము చేసిన వాలి వెంటనే వచ్చునో అట్ట శబ్దమును చేయుము. 
అంటాడు. 





ముష్టి యుద్ధమునకు బయలుదేరువారు పిడికిలి బిగించి, పైకెత్తి పట్టుకొని 
ముందుకు నడుస్తారు. ఆ విషయాన్ని భాస్మర రామాయణ కర్త యీ విధంగా 
వర్ణించినాడు. 
చం॥ అటుపొడగాంచి గాధముగ నర్మజు చూచుచు భూరిముష్టి యు 
దృట గతినెత్తికొం చరిగి పై బజతేరగ భానుసూనుడుం 
బటుబలశాలి వాలిగని బంధురముష్టి ప్రచండభంగి ముం 
దట గనుపట్ట నెత్తికొని తద్దయు బల్పిడి జేరెనేపునన్‌* 
వాలి సుగ్రీవుని చూచుచు తన పెద్దదైన ముష్టిని పైకెత్తి పట్టుకొనుచు సుగ్రీవున 
కెదురు వెళ్లినాడు. సుగ్రీవుడు కూడా వాలిని చూచి తన భయంకరమైన పిడికిలి 
బిజంచి-పైకెత్తి పట్టుకొనుచు వాలికెదురు వెళ్లినాడు. 
వాలిసుగ్రీవుల ముష్టియుద్ధము భయంకరముగా సాగినది. వారు తమ 
శరీర భాగములపై యధాశక్తిగా పిడికిలి పోట్లతో ప్రహరించు (౧౧౦౧69) కొనినారు. 


1. రంగ.రా.కి. - 152 పేజి, 2.మూ,రా,కి, 14-16, 3. భాస్కరా.కి. 220 పద్యం 











TINT రసమును 
nme 


పిడికిలి బిగించునపుడు ట్రేళ్లను గట్టిగా చేర్చి పట్టుకొనుటయు గలదు. 1 

ముష్టి యుద్ధమున కాలిత్రాక్కుళ్లతో నేలను దద్దరిల్ల జేయుటయు 
పెడబొబ్బలు పెట్టుటయు జరుగును. ఆ విషయమును భాస్కర రామాయణ కర్త ఈ 
విధముగా వర్ణించినాడు. 

నింగియునేల యుంబగుల నిష్ణర భంగి జెలంగి, యార్చుచుం 

బొంగి, పదోగ్ర ఘట్టనల భూమి చలింపగ బాజుతెంచుచుం 

జంగమ భూరి శ్రైలముల చాడ్పున జేరుచు ఘోర, మత్త మా 

తంగ యుగ క్రమంబుల మదంబున బోరుచు వీకదాకుచున్‌”” 
వాలిసుగ్రీవులు నింగీనేల పగులునట్లుగా పెదబొబ్బలు పెట్టినారు. కాలి త్రొక్కుళ్లతో 
భూమి చలించినది. వారిరువురు ప్రాణమున్న కొందలవలె, భయంకరమైన 
మదపుటేనుగల వలె పోరాటము చేసినారు. 

భుజాస్ఫాలనము చేయుట మల్లయుద్ధమందును, ముష్టియుద్ధమందును 
కనబడును. వాలిసుగ్రీవుల భుజాస్సాలన ధ్వనికి “ఖగంబులు మృగంబులు కంచుమంచై 
పారి” పోయినట్లు రామాభ్యుదయ కర్త వర్ణించినాడు. 
5.10.2 హనుమధద్రావణుల ముష్టి యుద్ధము : 

రావణుడు వానర సైన్యము పై విజృంభించి యుద్ధము చేయుటను చూచి 
హనుమంతుడు వాని నెదిరించినాడు. రావణునకు కోపముగల్లునట్లు తనను గూర్చి 
చెప్పుకొనెను. ఆ సందర్భమున వారి నడుమ జరిగిన ముష్టి యుద్ధమును రంగనాథ 
రామాయణ కర్త మనోహరముగా వర్ణించినాడు. రావణుడు ముందుగా హనుమంతుని 
వక్షమును పిడికిలితో పొడిచినాడు.. హనుమంతుడు బాధషడియు లెకృజేయక “పిడికిట 
రావణుబెట్టుగా పొడిచినాడు ఆ దెబ్బకు రావణుడు పెనుగాలికి కదలు చెట్టువలె 
కంపించి మూర్చిల్లినాడు. ఆ సందర్భమును రంగనాథ రామాయణ కర్త ఈ విధముగా 
వర్ణించినాడు. .: 
“దనుజాధిపతియు నంతనె మూర్చదెలిసిి హనుమంతు జూచి యిట్లను, 
నీబలంబు గడుమెచ్చవచ్చు నీ ఘనముష్టిహతిని | గడకతో (పైతలోకము జూచివచ్చె. 


1. మూ,రా.కి - 16-20, 2. భాస్కరా. 180 పద్యం, 3.రొమాభ్యు - 5-305, 4. రంగ. రా.యు. 3368 పేజి 















Sar Si DH RHODE HOF EHD HE: 
క రం హాము ము కళను సర కటు 


దేవారియనుడు నద్ధీరాత్ముడనియె ! రావణ! వినుమీవు ప్రాణంబు తోడ 
నున్నవాడ విదేల యురకనాలావు. సన్ను తించెదు లజ్జ జనియింప నాకు. 
నని పల్కి నీవునన్నటు పిడికిటను, గొను మొనపోటన్న గొనుమనియతడు”" 
రామణుడు హనుమంతుని పిడికిటి పోటును మెచ్చుకొనినాడు. తాను (ప్రేతలోకము 
చూచి వచ్చినట్లు చెప్పుకొనినాడు. అది విని హనుమంతుడు రావణునితో “నీవు 
ప్రాణములతోనున్నావు గావున నన్ను మెచ్చుకొనుట తగదు. నా బలము నాకే సిగ్గును 
గల్గించుచున్నది” యని పల్మును. ' దీనినిబట్టి హనుమంతుని ముష్టి ఘాతములెంత 
బలవత్తరము లైనవో తెలియగలదు. . 
క్రిష్మింధకాండలో వాలి, మాయావి యను రాక్షసునితో ముష్టి యుద్ధమును 
చేసినాడు. ఈ యుద్ధమందు ఆయుధ ప్రసక్తి లేదు. కేవలము పిడికిటి పోట్లు, అటిచెేతి 
చరపులు మాత్రమే గలవు. అట్లే కుంభకర్ణుడు అంగదుని ఎదిరించిన సందర్భమున 
తన ముష్టితో ఆతనిని తెలివి తప్పించినాడు. ఆ విషయాన్ని మూల రామాయణం ఈ 
విధంగా చెప్పంది. 
“సలబ్ద సంజ్ఞో బలవాన్‌ ముష్టి మావర్య రాక్షసః 
బలవంతుడైన ఆ రాక్షసుడు తెలివిని పొందినవాడై పిడికిలి త్రిప్పి పెడచేతితో కొట్టగా 
అంగదుడు తెలివిదప్పి నేలపైబడెను. వానర రాక్షస వీరులు అనేక ఘట్టములలో 
చాలామంది ముష్టి ప్రహారములతో బాధించుకొనుట కలదు. 
5.11 కూట యుద్ధము : 
యుద్ధమున విజయము కొజకై యుక్తులు (పయోగించుట, కపటనీతి 
ననుసరించుట జరుగుచునే యుండును. రాజనీతి యందు కూట యుద్ధము 
అనుసరింప దగినదే. ఆంధ్ర కామందక కర్త కూట యుద్ధమును ధర్మవద్దమేయని, 
భారత యుద్ధంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా దెల్పుచూ ఇట్లు పేర్కొన్నాడు. 
ఉ॥ ఒకట కూట యుద్ధమున-నుక్కజ శత్రు వధించినన్‌ జయం 
బెక్కుడు గల్లి పాపమొక, యించుక పొందడు నిశ్చయంబు, శ్చ 





1. రంగ.రాయు. 838 పేజి, 2. మూ.రా.యు. 67-50 











రుక్కున ద్రోాణసూనుడుఅకొక్క యెడన్నడు రేయి నిద్రమై 
జొక్కిన పాండునందనుల జూచి వధింపడె సౌప్పికక్రియన్‌* 
ఒక్కొక్కప్పుడు రాజు కూటయుద్దాన్ననుసరించి విజయమును సాధింప వచ్చునని, ఆ 
విధముగ చేసినప్పటికి పాపమును పొందడని, ద్రోణపుత్రుడైన అశ్వత్థామ నిద్రించుచున్న 
ఉపపాండవులను సంహరించినాడు గదాయని ఈ పద్యమున చెప్పబడినది. నామ, 
దానభేద దండములుగాక మాయ, ఉపేక్ష ఇంద్రజాల ప్రకారములు రణనీతిగానీ 
చెప్పబడినవి, యుద్ధమున మాయ ననుసరించుటయు నీతి మాయని ఆంధ్ర 
కామందకము ఇట్ల తెల్సినది. 
సీ, “ఘనముగా మాయచేగట్టుట చీకట్లు 
పెనువాన లగ్ని కల్పించు టయును 
దవ్వున నున్నత ధ్వజములు గలిగిన 
సేనల గన్పడ జేయుటయును 
దునుకులు మొండెముల్‌ దుండంబులై బడ్డ 
సొరగిన మూకల జూపుటయును 
నడరి సముద్రంబు లటు ముంచుకైవడి. 
పెల్లుగా వెల్లిగల్సించుటయును 
ననగ ఇంద్రజాలంబు లద్భుతముగ 
వైరి రాజులు భయమంద వలసి నేర్చు 
దనర నొనరించవలయు నుదారలీల 
నీతి మార్గం బెటింగిన నృపవరుండు” 
యుద్ధరంగమున చీకట్లు కల్పించుట, నిప్పులు కురింపిచుట మొదలగునవి నీతి 
మార్గము నెతిగిన రాజనుసరింప దగినవేయని పై పద్యమును చెప్పబడినది. 
రాజు ధర్మయుద్ధం చేయడానికి పరిస్థితులు విరుద్ధంగా ఉంటే కూట 
యుద్ధం చేయవలెను. వివిధ కూట యుద్ధ పద్ధతులను గూర్చి కౌటిల్యుడు కూడా 
వివరించాడు. 
ఇట్టి కపటనీతి రామాయణము నందలి యుద్ద ఘట్టములలో చాలాచోట్ల 
కనపడుతుంది. ముఖ్యముగా ఈ కూట యుద్ధ పద్ధతి రాక్షసులయందే కనపడుతుంది. 


పరదాల నాల నాలాల బాబాల పకాపకా నాన నునన యను ఇననాతోాన కుచ గు నభ కన కాకానా తక గనులను సనన డత గతము కిననవ నతన డాడి డత 


1. ఆంధ్ర కొమందకము - పేజి 11, 2. ఆంధ్ర. కొమం. 7-176, 8. కౌటిల్యుని అర్ధశాస్త్రం 512 పేజి 


షూ దా మా నాల మకా జక లపల లల 











రన రరర నళ ఇ ఇల కళాశాల ఇగ ల లలి ఇల 7 
rE రభ 


కావుననే" గరుడుడు “రామలక్ష్మణులను నాగపాశముల నుండి విముక్తులను చేసిన 
తర్వాత ఆతడు వారితో పల్మిన మాటలను వాల్మీకం ఈ విధంగా తెలిపింది. 

“ప్రకృత్యా రాక్షసా స్సర్వే సంగ్రామే కూటయోధినః”" 
రాక్షసులు స్వభావ సిద్ధముగా మాయా యుద్ధము చేయువారని దాని భావము. 
అంతేగాక ఆ సందర్భమున గరుడుడు పరిశుద్ధమగు మనస్సుగల వారికి, పరాక్రమ 
వంతులకు బుజుస్వభావమే బలమని తెల్పుచూ పరోక్షముగా బుజుస్వభావము 
గలవారి ముందు మాయలు పనిచేయవనియు రామలక్ష్మణులతో పల్మును. 

5, 11.1. రామాయణము నందలి కూట యుద్ధములు - ప్రయత్నములు క 

(Hh బాలకాండయందు తాటక రామునితో మాయా యుద్ధమే చెసినది. 
పెద్దయెత్తున ధూళి నెగజిమ్మి తన మాయతో అద్భశ్యురాలై రామలక్ష్మణుల పైన రాళ్ల 
వర్షము కురిపించినది. రాముడు తన బాణములతో శిలావర్షము నద్దగించి దాని 
చేతులు నతీకినాడు. భాస్మర రామాయణ కర్త రాముడు మాయాసస్తమును ప్రయోగించి 
దానిని నివారించినట్లు వర్ణించినాడు". 

(1) అయోధ్యకాండలో కైక దశరథునకు యుద్ధమున సహాయము 
చేసి వరములను పొందుటను గూర్చి రంగనాథ రామాయణ కర్త విపులముగా 
వర్ణించినాడు. ఈ వృత్తాంతము మూల రామాయణమున లేదు. శంబరునితో యుద్ధం 
చేయుచున్న ఇంద్రునకు సహాయం చేయడానికి వెళ్లిన దశరథునకు కైక 
సహాయకురాలుగా వెళ్లింది. ఆమెకు ధవళాంగుడను ముని మాయ నెదిరించు విధమును 
నేర్పియున్నాడు. కావుననే కైక శంబరుని మాయ నణచి భర్తను రక్షించుకొనినది. ఆ 
వృత్తాంతమును రంగనాథరామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 

“పడతుక తొల్లి శంబరుడు నింధద్రుండు । దొడరి పోరాడ నింద్రునకునై ప్రీతి 
నినుదోడుకొని సైన్వనివహంబుదాను! జని రాత్రి మార్కొన్న శంబరు దోడ 
బోరాడ దశరథ భూపాొలుమీద ! నా రాక్షసుడు మాయ లలుకబన్నుటయు 
ధవళాంగుడను ముని దయనీవుగన్న | నవిరళంబగు మాయ నామాయ లడచి 
నీ విభు నాదైత్యు నిశితాస్త్ర నిహతి | చావకుండగ గాచి సంప్రీతుజేసి 
వసుధేసుచే రెండు వరముల నాడు | మసలక పడసితి మటిచితే వాని” 

ఈ వృత్తాంత విషయాన్ని మంధర కైకతో అన్నది. దీనిని బట్టి మాయా 
యుద్దాన్ని ఎదుర్శొనే విద్యలు కూడా రామాయణ కాలంలో ఉన్నట్లు తెలుస్తున్నది. 


1. మూ.రా.యు. 50-58, 2.భాస్కరా.బాల - 265, 8. రంగ.రా.అయోధ్య, 79 పేజి 



















BOHEME RT ను 
bosses we 


యుద్ధకాండలో యుద్ధ విజయమునకై మాయను ప్రయోగించుటను 
గూర్చిన యనేక ఘట్టములు గలవు. 

(11 రావణుడు మంత్రాంగమును పూర్తి చేసుకొని రాముని యుద్ధము 
నందు గెల్బుట కష్టమని భావించి మాయావియగు విద్యుజ్జిహ్వుని పిలిచి సీతను 
మాయ పుచ్చుటకై తన వెంట తీసుకొని వెళ్లినాడు. ముందుగా తాను సీత వద్దకు వెళ్లి 
రాముడు ప్రహస్తుని చేతిలో మరణించినాడని పలి విద్యుజ్జిహ్వుని పిలిపించి ఆతడు 
మాయతో నిర్మించిన రాముని శిరస్సును, ధనస్సును చూపించును. ఆ విధముగా 
సీతను లొంగదీసుకొనవలెనని, రాముని బారినుండి తప్పించు కొనవలెనని యాతడు 
ఆలోచించినాడు. ఇచట యుద్ధము లేకపోయినను. యుద్ధజయమును గూర్చి పన్నిన 
మాయగా దీనిని చెప్పవచ్చును. రావణుడు వెడలిపోవుటతో ఆ మాయా శిరము, 
ధనువు అదృశ్యము లైనవి. | 

(1౪) అట్లే ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నొగబంధములతో బంధించిన 
తరువాత రావణుడు పుష్పక విమానముపై సితను కూర్చుండబెట్టి ఆ దృశ్యములు 
చూపింపజేయును. రామలక్ష్మణులు మరణించిరని తెలిపినచో సీత తనకు లొంగి 
పోవునని తద్వారా యుద్ధ విజయమును సాధింపవచ్చునని ఆతడు తలచినాడు. 

(V౪) (ప్రహస్తాది రాక్షసవీరులు మరణించిన తరువాత కుంభకర్ణుడు 
యుద్ధమునకు బయలుదేరుటకు సిద్ధపడినపుడు మహోదరుడను వాడు తన బలము 
తతిగిపోవుచు శత్రుబలము వృద్ధి చెందుచున్నప్పుడు బలమును చూపుట నీతికాదని 
కపటనీతియే అనుసరింప దగినదని పల్మును. ఆతడు రావణున కొక ఉపాయమును 
బోధించును. 









“మేము మా శరీరములకు రామ నామాంకితములైన బాణములతో 
గాయములు చేసుకొని రక్తసిక్త గాత్రులమై వచ్చెదము. మేము రామలక్ష్మణులను 
భక్షించితిమని పల్ముచు' నీ పాదములు పట్టుకొందుము. నీవు మాకు అనేక 
బహుమానముల నిచ్చి ఒక రాక్షసుని ఎనుగుపై నెక్కించి రామలక్ష్మణులు యుద్ధమున 
హతులైనారని చాటింపుము. నీవును విజయమును పొందినట్లు నటించుచు దాసదాసీ 
జనములకు బహుమానములనిమ్ము ఈ వార్త సీతకు చేరిన తరువాత నీవు ఆమె 
వద్దకు పోయి ఓదార్చి ఆమెను ధనదాన్యాదులనిచ్చి లోభ పెట్టుము. 

“నైరాశ్యాత్‌ స్త్రీ లఘత్వాచ్చ త్వద్వశం ప్రతి పత్స్య 


»1 





1. మూ.రాాయు, 64-33 











నైరాశ్యము వలనగాని లేక లఘుత్వముచే గాని సీత నీకు స్వాధీనమగును. ఆ విషయము 
తెలిసిన రాముడు యుద్ధమును విరమించును. దీనివలన యుద్ధ జయము, స్సీత్ర 
రెండును లభింపగలవు” అని పల్మును. కుంభకర్ణుడు రాక్షసుడై యుండియు యీ 
కపటోపాయమును నిరాకరించుట విశేషము. 

(౪/0 వ(జ్రదంప్రుడను రాక్షసుడు “పరాకు పడక ఉపాయములను 
ప్రయోగించువాడే శత్రువులను జయింపగలడ”ని రావణునకొక కపటోపాయమును 
దెల్పును. | 


“కామరూప ధరులైన రాక్షసులు కొన్నివేల మంది మనుష్యుల 
ఆకారములు ధరించిన వారై రాముని వద్దకు పోయి ఎంతమాత్రము తొట్రుపాటు 
చెందక రామునితో “నీ తమ్ముడు భరతుడు పంపగా వచ్చినామని చెప్పవలెను. అప్పుడు 
రాముడు వానరసేనను విడిచి ఈ సేనతోమనపైకి రాగలడు. అంత మనము వివిధ 
ఆయుధములతో వానరసేన యున్న చోటికి పోయి వారిని సంహరించుదము. ఆ 
తరువాత రామలక్ష్మణులును మన చేతిలో ప్రాణములు విడిచెదరు”* అని తెల్పెను. 

(Vi) ఎక్కువగా ఇంద్రజిత్తు ఇట్టి కపటోపాయముతోనే యుద్దము 
చేయుట కన్చట్టును. రామలక్ష్మణులను నాగపాశ బద్దులను చేయు సందర్భమున 
నాతడు అద్భశ్యుడై రామలక్ష్మణులపై బాణములను ప్రయోగించినాడు. నాగాస్త 
బంధములతో వారిని బందించినాడు. ఇంద్రజిత్తు ఉనికిని గూర్చి తెలుసుకొనుటకై 
నీలుడు, అంగదుడు, వినతుడు, శరభుడు, బుషభుడు మొదలగు వారిని 
రాముడాజ్ఞాపించగా వారు ఆకాశమున ప్రవేశించినను ప్రయోజనము లేకపోయినది. 
రామలక్ష్మణుల శరీరములు పూర్తిగా బాణములతో నిండియుండుటను చూచి సుగ్రీవుడు 
భీతి చెందినాడు. అప్పుడు విభీషణుడాతనికి ధైర్యము చెప్పి. 

“తతస్సలిల మాదాయ విద్యయా పరిజప్యచ 

సుగ్రీవ నేత్రేధర్మాత్మా సమమార్ద విభీషణః 
తరువాత నీటిని తీసుకొని మంత్రములతో జపించి సుగ్రీవుని నేత్రములను తుడిచినాడు. 
అప్పుడు సుగ్రీవుడు ఇంద్రజిత్తును చూడగల్లినాడు. మాయను నివారించుటకు మరల 
మాయయే ప్రయోగించుటయు నిందు కనబడును. 





1, మూ.రాయు, 8-13 నుండి 15 శ్లో॥, 2.మూ.రా.యు. 46-35 











ద్రవ కరస క సరళ ప ౧ కరన దన nD Ie 
(౪11 ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపలేక పోవుటకు విచారించిన 
రావణుడు “పలుమటు చెప్పనేల ? నిను పంపుట ఊరక వచ్చుచుంటకే” “తుంపుము 
పొమ్ము, జయించి రమ్మొగిన్‌" యని ఆజ్ఞాపించి పంపినాడు. అంతట ఇంద్రజిత్తు 
యుద్ధమునకు బయలుదేరుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు దెల్పినాడు. 
మ॥। అనినన్‌ రావణి తండ్రి వీడుకొని మున్నాకుంభకర్ణాది, వీ 
రని కాయంబులు గూలె నింక ననిలో రాముం దదీయానుజున్‌ 
ఘన బాహాయుగ శక్తి గెల్వగ నశక్యం బంచు మాయాబలం 
బున నోడింపగ నుత్సహించి కదలెన్‌ భూరి (ప్రతాపంబునన్‌” 
నికుంభిల యాగమును నిర్వఘ్నముగ నెజవేర్చుకొనుటకై మాయా సీతను 
కల్పించి రథము నందుంచుకొని యుద్ధరంగమునకు వెడలినాడు. హనుమంతుడు 
చూచుచుండగనే మాయా సీత శిరమును ఖండించినాడు. ఇంద్రజిత్త ఆలోచనలకు 
తగినట్లుగనే హనుమంతుడు దుఃఖితుడై వానర వీరులతో రాముని వద్దకు తిరిగి 
వెళ్లినాడు. ఇంద్రజిత్తు యుద్ధ విజయమును గల్లించు నికుంభిలా యాగము చేయుటకు 
వెళ్లినాడు. 
ఇచట మాయా నీతను గల్పించుట ద్వారా ఇంద్రజిత్తు రెండు 
(పయోజనములను సాధించినాడు. మొదటిది రాముని మరియు వానరసేను 
నిర్విర్యులను జేయుట, రాముడు సీత మరణించిన దుఃఖమున యుద్ధ కార్యమునుండి 
విముఖుడై, కలత చెందిన వాడగుచుండగా ఆతనిని సులభముగా జయింప వచ్చును. 
రెండవది అజేయమగు శక్తిని ప్రసాదింపగల నికుంభిలా యాగము నిర్విఘ్నముగా 
నెజవేర్చుకొని తద్వారా రామలక్ష్మణులను సులభముగా జయింపవచ్చును. అతని 
(ప్రయత్నము తాత్నాలికముగా ప్రయోజనము పొందినదైనను పూర్తి ఫలితము నీయలేదు. 
(1x) రావణుడు కపటనీతిలో అందెవేసిన చేయి. హనుమంతుడు లక్ష్మణుని 
పునర్జీవితుని చేయుటకై రెండవమారు ద్రోణాద్రికి సంజీవకరణిని దెచ్చుటకై వెడలినపుడు 
అతనికి విఘ్నము గలిగించుటకై కాలనేమియును రాక్షసుని నియోగించినాడు. కాలనేమి 
కపటమునిగా హనుమంతుడు వచ్చు మార్గమున నుండి ఆతనిని చంపదలచి అచ్చట 
నొక మహామకరిగల సరోవరమున నీరు. త్రాగుటకు దిగునట్లుగా జేసినాడు. ఆ 





1. భాస్మరా:యు, 1279 పద్యం, 2. 1014... 1280 పద్యం 











నెదరించినాడు. పిమ్మట సుగ్రీవుని రూపమున వచ్చి లక్ష్మణుడు మూర్భదెటినాడని 
ఓషధ్డు లక్కణ లేదని పల్మును. హనుమంతుడు ఆతని మాయా జాలమున చిక్కక 
ఆతని శిరమును ఖండించి ఓషధిపర్వతమును తీసుకొని బయలుదేరినాడు. 
మార్గమధ్యమున హనుమంతుని రావణ (పేరితుడైన మాల్యవంతుడు ఎదరించి ఆతని 
చేతిలో మరణించినాడు. 


5.12 ఆకాశ యుద్ధము : 

మహాభారత యుద్ధంలో కంటే రామాయణంలో కనిపించే ప్రత్యేక యుద్ధము 
ఆకాశ యుద్ధము. వానర రాక్షసులలో సెక్కమంది ఆకాశ యుద్ధంలో ప్రవీణులైన 
వారే. ఆ కాలమున రావణుడు, ఇంద్రజిత్తు, అక్షకుమారుడు వంటి మహావీరులకుగల 
దివ్యరథములు ఆకాశమునందును ప్రయాణము జేయగలవి. రావణుడు 
సీతనపహరించుకొని తీసుకొని వచ్చునప్పుడు ఆకాశమార్గమున ప్రయాణించు దివ్య 
రథముపైననే ఆమెను తెచ్చినాడు. పుష్పక విమానము ప్రత్యేకముగా ఆకాశ యానమున 
కుపకరించునట్లిది. 

భరద్వాజ మహర్షి వేదములను మధించి యంత్ర సర్వస్వమును 
సాధించినాడు. అందలి సలుబదియవ ప్రకరణములో “విమాన ప్రకరణాన్ని” 
తెల్సినాడు. 

పధి వ్యప్ప్యంతరిక్షేషు । ఖగవద్దా గతస్స్వయం 

యస్సమర్గో భవెద్దన్తుం ! స విమాన ఇతి స్మృతః" 
భూమి, ఆకాశము, జలములందు పక్షివలె వేగముగా సంచరించు శక్తిగలదానిని 
విమానమనెడి వారు. 

అట్టివిమాన రథాదులు లేకుండగనే వానర రాక్షసవీరులు ఆకాశమున 
నిలిచియుద్ధమొనరించినారు. అండులకు రామాయణమున అనేక ఉదాహరణలు 
గలవు. 
5.12.1 హనుమంతుడు చేసిన ఆకాశ యుద్దం : 


1. శ్రీమద్వాల్మీకి రామాయణం - చందూరి వెంకట సుబ్రహ్మణ్యంగారు పేజి 85 











సుందరకాండలో ఆశోక వనాన్ని నాశనం చేసిన తరువాత హనుమంతుడు 
అకాశమున నుండియే ఎక్కువ భాగం యుద్దాన్ని చేశాడు. మంత్రి పుత్రులు 
హనుమంతుని బాణ వర్షముతో కప్పిచవేయగా ఆతడు చేసిన ఆకాశ యుద్దాన్ని 
వాల్మీకి ఇట్లు వర్ణించాడు. 

“సతైః క్రీడన్థనుష్మద్భిః వ్యోమ్ని వీరః ప్రకాశతే 

ధనుష్మ ద్భిర్వధా మేఘై ర్మారుతః ప్రభురమృరే" 
ఇంద్ర ధనుస్సులతో కూడిన మేఫఘుములతో వాయుదేవుడు ఆకాశమునందు 
ఆడుకొనుచున్నట్లు హనుమంతుడు ధనుర్ణారులైన మంత్రి పుత్రులతో ఆకాశమునందు 
క్రీడించెను.' 

అట్లే అక్ష కుమారుని రథము ఆకాశమునందును సంచరింపగలదు?. 
అక్షకుమారుడు ప్రయోగించిన బాణములను తప్పించుకొనుచు హనుమంతుడు 
ఆకాశమున సంచరించినాడు. హనుమంతుడు ఆక్షుని రథమును, రథాశ్వములను 
విజుగునట్లు చేయగా అతడు ఖడ్గమును ధరించి ఆకాశమున కెగిరినాడు. దానిని 
వాల్మీకి ఇట్లు వర్ణించినాడు. 

“సతం పరిష్వజ్య మహారథో రథం 

సకార్ముకః ఖద్దధరః ఖముత్పతన్‌ 

తపోభి యోగా దృషి రుగ్ర వీర్యవాన్‌ 

విహాయదేహం మరుతామివాలయమ్‌ి 
తన తపః ప్రభావముచేత స్వర్గ లోకమునకు ఎగిరి వెళ్లుచున్న బుషివలె నాతడు 
కనబడినాడు. 

హనుమంతుడు ఆకాశమునందు సంచరించుచున్న అక్ష కుమారుని వద్దకు 
మెల్లగా వెళ్లి ఆతని పాదములను బట్టి అనేక పర్యాయములు విసురుగా త్రిప్పి త్రిప్పి 
సఅమీద. వెస్‌ కొట్టి చంపినాడు. 
5.12.2. జటాయు రావణుల ఆకాశ యుద్ధం 

జటాయు రావణుల మధ్య జరిగిన ఆకాశ యుద్దాన్ని వాల్మీకి విపులంగా 
వర్ణించాడు. రావణుని రథము ఆకాశగమనముగలది. రావణుడు తన రథముపై 


సీతను తీసుకొని వెళ్లుచుండగా జటాయువు అద్దుపడినాడు. ఆతని రథమును నెలగూల్చి 





1. మూ,రా.యు, 45-10, 2. మూ,రా.సుం. 47-5, 3. 1 bid... 47-33 








జ రతర OF NONE స, a On ON 


Dec 
నాడు. రథము విజిగిన తరువాత కూడా రావణుడు సీతను తీసుకొని ఆకాశమున 
కెగిరినాడు. ఆకాశమునందే రావణుడు ముహూర్త కాలము యుద్ధముచేసి తన 
ఖద్దముతో ఆతని టెక్కలు నథికినాడు. " 
ర్‌ 12.8. శతబలి, శతమాయుల ఆకాశయుద్ధం : 

శతమాయుడు గరుత్మంతుని వలె ఒక పటుఖడ్గమును, పెద్ద పరిఘను 
తీసుకొని చటుల వేగముతో పైకెగిరినాడు. శతబలియు నొక కత్తిని ఒక (బ్రద్ధపజియను 
తీసుకొని ఆకాశమున కెగిరినాడు. బ్రద్దపజీియ అనగా పేముతో తయారైన డాలు. 
వారి ఆకాశ యుద్ధమును రంగనాథ రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
“పటు ఖడ్గమును పెద్ద పరిఘయు గొనుచు! చటుల వేగంబున శతమాయుడెగయ 
పరవశంబున వాలు పడియున్న బ్రద్దః పతీయనుగొని శతబలియు తో నెగసె 
నెగసి భేరుండంబు లెడ రెండు గలిసి! యొగిపోరు తెజగున నురువడి మిగుల 
(వేయుచు దిరుగుచు వెసదప్పుకొనుచు । పాయుచుడాయుచు పాటవంబొప్ప 
గెరలుచు తేరుచు గ్రించు మీదగుచు । పొరిపొరి నాకసంబున పోరుతటిని 
శతమాయుడడిదంబు జళిపించి పూన్చి 1 శతబలి విపులవక్షం బేయుటయును 
సరభసుడై యష్టు శతబలి బ్రద్ధ । పజిదప్ప నొడ్డి కృపాణోగ్ర ధార 
చలమున దెగట్రేసె శతమాయుతొడలు । తలక్రిందుగా వాడు ధరమీద బడగ” . 

శతబలి శతమాయుల యుద్ధం పూర్తిగా ఆకాశంలోనే జరిగింది. ఇరువురు 
ఖడ్గ యుద్దాన్ని వివిధ పద్ధతులలో చేసినారు. శతబలి తన పదునైన ఖడ్గముతో 
శతమాయుని తొడలను తెగవ్రేయగా వాడు ఆకసమునుండి తలక్రిందులుగా నేలపై 
బడినాడు, 


CR: 





ఇంద్రజిత్తు రథముతో సహానదృశ్యుడై ఆకాశమున నుండి యుద్ధమును 
చేసినాడు. వానరులలో హనుమంతుని వంటి మహావీరులు ఆకాశమున నిలిచి 
యుద్ధము చేసినారు. 

5.13 రాత్రి యుద్ధము : 

సాధారణముగా యుద్ధము సూర్యుడస్తమించగనే విరమించబడు చుండును. 





1. మూ.రా.అరణ్య 51-42, 2. రంగ,రా,యుద్ధ. 827 పేజి 


























చును మున మము 
AHO ENO TED . ఏలు నం సిటు మ సై శి 
ఫరసుట రద పావురునముకళ nts 


యుద్ధ విరామ సూచకముగా నగారాలు మోగించుట వంటివి జరుగుచుండును. 
చీకటి వలన సందిగ్ధత ఏర్పడును. అందువలన యోధులు తమవారిని తామే చంపు 
కొనుటయు జరుగును. కావుననే రాత్రి యుద్ధము నిషిద్దమైనది. మహాభారతం కూడా 
రాత్రి యుద్దాన్ని నిషేధించినది. కానీ ద్రోణుని నాయకత్వంలోని నాల్గవనాటి రాత్రి 
దీపాల వెలుగులో యుద్ధం జరిగింది రథానికి ఐదు, ఎనుగునకు మూడు, గుట్టానికి 
. ఒకటి వంతున కరదీపికలను కౌరవులు ఏర్పాటుచేసుకొనినారు. 1 

వానర రాక్షస వీరులకు మధ్య రెండుమార్లు రాత్రి యుద్ధం జరిగింది. 
రామరావణ యుద్ధం ఏడు అహోరాత్రులు జరిగినట్లు తెలుగు రామాయణములు 
వర్ణించినవి. 

(Dh (ప్రథమ యుద్ధం క 

ఎటఎదటి దినమున వానర రాళ్షనులకు జరిగిన యుద్దము 
సూర్యాస్తమయానంతరమును సాగినది. ఆ విషయమును వాల్మీకి ఇట్లు తెల్పినాడు. 

“అన్యోన్యం బద్ధవైరాణం ఘోరాణాం జయమిచ్చతామ్‌ 
సంప్రవృత్తం నిశాయుద్ధం తదావానర రక్షసామ్‌”. 

పరస్పరము జయమును గోరుచున్న ఆ భయంకరులగు వానర రాక్షసుల 
నడుమ రాత్రి యుద్ధము జరిగినది. 

ఆ అంధకారమున వానరులు, రాక్షసులు ఒకరినొకరు గుర్తింపలేని వారై 
తమ పక్షము వారినే చంపుకొనుట జరిగినది. అంధకారమున జరిగిన భయంకర 
యుద్ధమును రంగనాథ రామాయణ' కర్త ఈ విధముగా వర్ణించినాడు. 

“పొద్దుగ్రుంకిననైన బోవకచలము । పెద్దయై కపులును బేర్చి రాక్షసులు 
నతినిబిడంబైన యందకారమున | నతిభయంకరమైన యనిసేయునపుడు 
పొడు పొడుడన్మాట పోకుడన్మాట । విడువిడు డన్మాట బ్రేయుడన్మాట 
చలముడింపక చంపుచంపుడన్నాట । తొలగక తలద్రుంచుత్రుంచు డన్మాట 
యిందు రాలేదేడి యేడి యన్మాట ! యిందురానిమ్ము రానిమ్మనుమాట 
అటమీద హుంకృతుల్‌ హాసముల్‌ చెలగ - నిటుచెల్లుమాటల యెక్కువ లెణిగి 













1. మహాభారతం = ద్రోణ = 5-144, 2. మూ.రాయు, 44-2 











(బమయుటజేసి యేర్సజుపంగరాక । తమతమ వారల తామె చంపుదురు”' 
ఆ సమయమున రాముడు అగ్నిజ్వాలలవంటి బాణములను ప్రయోగించి దిక్కులను, 
విదిక్కులను కాంతిమంతములను చేసినాడు”. ఆ చీకటి యందు కూడ రాముడు 
బంగారు పింజలు గల వేలాది బాణములను ప్రయోగించగా ఆ రాత్రి మిడుగురులచే 
శరత్కాలపు రా(క్రివలె (ప్రకాశించినది. ఆ రాత్రి యుద్ధముననే ఇం(ద్రజిత్తు 
రామలక్ష్మణులను నాగపాశ బద్ధులను చేసినాడు. 

() రెండవ రాత్రి యుద్ధము : 

హనుమంతుడు ఓషధి పర్వతమును తెచ్చిన పిమ్మట రామలక్ష్మణులు 
గాయములు తొలగిన వారైనారు. మరణించిన వానరవీరులు ని(ద్ర మేలుకొనినట్లుగా 
పునర్జివితులై లేచినారు. అప్పుడు యుద్ధనీతి విశారదుడగు సుగ్రీవుడు రామునిజూచి 
కుంభకర్ణుడాదిగా గల వీరులు మరణించినారు. కావున లంక నాక్రమించుట తగునని 
పల్కుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు తెల్పినాడు. 
అ॥ వె! కాన నేటి రాత్రి కాకుళ్ళు కులవీర | కపులనెల్ల లంకగాల్ప బనుపు 

మనిన వానరేంద్రుడట్ల నియోగించె | సకల వృక్షచరుల సమ్మదముని 
ai అంత నిశాచరేంద్రు పురమంతయు గాల్పప్లవంగ వీరుల 

త్యంత కుతూహలంబున దినాంతముగోరగ నంతరిక్షగో 

కాంతర వీధి శోభిలుచు నంబుజబంధుడు వారుణాంబుధి 

ప్రాంతము సేరె జక్కవలు పశ్చిమ భాగము సూడనోడగన్‌* 
బలవంతులైన వానరశ్రేష్ణులు కొజవులు చేతబట్టి 'ప్రాకారములనెగటబ్రాకిరి. అన్నివైపుల 
నుండి తజబుమగా నగర ద్వారముల చెంత కావలియున్న రాక్షసులు పరుగెత్తిరి అంతట 
వానరులు లంకలోనికి (ప్రవేశించి వేలాది రాక్షస గృహములను తగులబెట్టిరి. 
అశ్వశాలలు, గజశాలలు, ఢనాగారములు, రాజభవనములు అన్నియు తగులబడినవి. 
ముహూర్త కాలములో ఆ మహాపురి ప్రళయ కాలమున మండు భూమివలెనైనది. 
స్త్రీల ఆర్తనాదములు పది యోజనముల వటకు వినబడినవి. ఆ రాత్రి సమయముననే 


1. రంగ.రా.యు. 311 పేజి, 2. మూ.రా.యు. 44-22, 3.ఖాస్కరా.యు. 1130, 4. 1 bid... 1131 















DE DT HIE WO NOE HY సా 
SEDGE NGG రా 


రాముడు తన దునుర్విద్యా నైపుణ్యముతో లంకానగర ద్వారమును నేలగూల్చినాడు. 
వానర వీరులు కొజవులు చేతబట్టి ద్వారము వద్దకు వచ్చి నిల్చుటను చూచి 
రావణుడుకోపించినాడు. రావణుడు కుంభకర్ణుని పుత్రులను యుద్ధమునకు పంపినాడు. 
ఆ రాత్రిని వాల్మీకి ఇట్లు వర్ణించినాడు. 

“తత్ర తారాధిపన్నాభా తారాణాంచ తథైవ చ 

తయో రాభరణస్థాచ బలయోర్య్యా మభాసయన్‌' 
అప్పుడుదయించిన చంద్రుని కాంతి, నక్షత్రముల కాంతి, ఉభయ సైన్యములు దాల్చిన 
ఆభరణముల కాంతులును ఆకాశమును (ప్రకాశింపజేసినవి. 

రామరావణులు సప్త అహోరాత్రములు యుద్ధము చేయుటను భాస్మర 
రామాయణ కర్త ఈ విధముగా విర్దించినాడు. 

“ఒక్క నిమిషార్థంబునుడుగక, నిద్రాది వ్యవహారంబుల నొందక 
క్రమక్రమప్రవర్థమాన భుజలాఘవులై సప్తాహోరాత్రంబులు సమరంబు సలిపిరి”” 

వాల్మీకి ఈ విషయమును మరియొక విధముగా ఇట్లు వర్ణించినాడు. 

“నైవ రాత్రం నదివసం | నముహూర్తం నచ క్షణమ్‌ 

రామరావణ యోర్యుద్ధం విరామ ముపగచ్చతి 
రా(త్రిగాని, పగలుగాని, ఒక ముహూర్త కాలముగాని, ఒక్క క్షణకాలము గాని 
రామరావణుల యుద్ధమునకు విరామము గలుగలేదు. 
ర.14 ఇతర యుద్ధములు వ. 

వానరులు, రాక్షసులు ఆయుధములతోను, ఆయుధములు లేకుండగను 
చేసిన విశేషమైన యుద్ధము లనేకములు గలవు. మచ్చునకు కొన్ని 
5.141 హనుమంతుడు పరిఘతో చేసిన యుద్ధం : 

వానర రాక్షస వీరులకు సంబంధించిన ప్రథమ యుద్ధం సుందరకాండ 
లోనే ప్రారంభమైతుంది. హనుమంతుడు రావణునిచే పంపబడిన ఎనుబది వేల 
కింకరులతో చేసిన యుద్ధమే మొదటిది. ఈ యుద్ధమును హనుమంతుడు రామ 
లక్ష్మణులకు, సుగ్రీవునకును జయము పల్కి ప్రారంభించినాడు. ఈ యుద్ధమున 





1. మూ.రౌ,యు. 75-50, 2, భొస్మర.రా,యు, 2129, ౩. మూ.రాయు. 111-387, 4. మూ.రొ.సుంం 42-88. 
























కా ఇ నరాల ఇ నాల అ గాల య గల ఇళ రల ౧ ఇస గరా నా? గళ అజ. 
కరం సంర ఆహా యు ములలో ని రమదస కుటు 


రాక్షసవీరులందజు ముద్దర, పట్టిస, శూల, తోమరాది ఆ యుధములు ధరింపగా 
హనుమంతుడు ఆ ఉద్యానవనపు ముఖద్వారమునకు గల భయంకరమైన ఇనుప 
గడియను తీసుకొనినాడు. తన శరీరమును చాలా పెద్దదిగాజేసి లంకా పట్టణము 
మారుమోగునట్లు జబ్బలు చజచినాడు. యుద్దోత్సాహ సూచకముగా యోధులు జబ్బలు 
చజచుట పెక్కుచోట్ల కనబడును. రాక్షస వీరులను చూచి హనుమంతుడు తోకను 
నేలకు గట్టిగా కొట్టినాడు. యుద్ధమునకు ప్రత్యర్థులను కవ్వించుటకై వానరులు చేయు 
పనిగా దీనిని భావింప వచ్చును. 
కింకరుల వధనుగూర్చి భాస్మర రామాయణ కర్త ఈ విధంగా వర్ణించినాడు. 
“తోరణ నిక్షిప్తంబైన, దుర్భర భారక్రూరాయస పరిఘమును గొని 
ఘోరనిశాచర బలమును గూలమోదినాడు”'. 
ర్‌. 142. హనుమ నికుంభుల యుద్ధం ం 
హనుమంతుడు నికుంభుని నేలకు కొట్టి ఆతని ఉొమ్ముపై కూర్చుండి 
మెడక్రిప్పి చేతులతోనే ఆతని శిరమును ద్రుంచినాడు. ఆ విషయమును భాస్మర 
రామాయణ కర్త ఇట్లు తెల్పినాడు. 
ఉ॥ _నెట్టన వాయుసూతి రజనీచరు నుద్ధతి బట్టి నేలతో 
బిట్టుగవ్రేసి. యెమ్ములు విభిన్నములైపడ మేను నుగ్గుగా 
మెట్టుచు జోమ్ముపై నిలచి మించివడిన్‌ మెడద్రిప్పి చేతులం 
దట్టి శిరంబుద్రుంచి సముద్రగ్రత నార్చెననూన తేజుడై* 
ఇది నేటి కరాటే యుద్ధములోవలె చేతిని కత్తిలాగా చేసి కొట్టుటవంటిది. 
ర్‌. 148. కుంభకర్ణుడు చేసిన భయంకర యుద్ధము : 
కుంభకర్ణుడు అసాధారణ శరీరంగలవాడు. ఆతని చేతి శూలాయుధం . 
కూడా అసాధారణమైనదే. ఆ శూలము సహ(స్ర భారాయస కల్పితము అనగా వేయి 
బారువుల ఇనుముతో చేయబడినది. వానరులు విసరిన చెట్టు కొండలు, మొదలగు 
వానిని ఆతడు దానితోనే నివారించినాడు. శూలముతో వానరులను గుదులుగా 
గ్రుచ్చినాడు. ఆతడుపయోగించిన మరొక ఆయుధము గద. గదతో ఒక్కొక్క దెబ్బను 








1. భాస్కరా.సుం. 354, 2. భాస్మరొ.యు. 1230 








సంతత రథ కామాయ ములో ని ర సస కలు 
వందల, వేల సంఖ్యలో వానరులను నేలగూల్చినాడు. కొందజు వానరులను కౌగిటలో 
చదియజేసినాడు. కొందజను (మింగివేసినాడు. 

ఆతని భయంకర యుద్ధమును భాస్కర రామాయణ కర్త ఈ విధముగా 
వర్ణించినాడు. 

“ఒక్కొక్క వ్రేటునంబుడమి నొక్కట నూటువేలు మొత్తముల్‌ 

(క్రిక్కిరియం బడల్పడ బొరిన్‌ గద\వేయుచు బాహువీధికిన్‌ 

జిక్కినం గౌగిటంజదియ జేయుచు (మింగుచు విక్రమింపగా 

నక్కడ నిక్కడన్‌ నిలిచి రత్తజి గుంపులుగట్టి వానరుల 
అతడు పాతాళ సన్నిభమైన తన కంఠబిలమున వానరులను దిగవైచి మ్రీంగుచున్నప్పుడు 
కొందణు తప్పించుకొని ముక్కు రంధ్రములనుండి, చెవి రంద్రముల నుండి బయటకు 
రాగా వారిని కాళ్లతో నేలకు త్రొక్కిచంపి యుద్ధభూమిని రక్తమాంసములతో భయం 
కరమైనదిగా చేసినాడు. అతనిని రామలక్ష్మణులు కాళ్లు, చేతులు, కంఠము వేరువేరుగా 
బాణములతో నథికి సంహరించినారు. 

రామాయణంలో అసాధారణ దేహులైన విరాధ, కబంధులును అసాధారణ 
పోరాటాన్ని చేసినారు. అతికాయుడును కుంభకర్ణుని వంటి పెద్ద శరీరము గల 
వొడైనప్పటికి అతని యుద్ధము కుంభకర్ణునికి వలె అనాగరికమైనదిగాదు. 
5.144. నీల ప్రహస్తుల యుద్ధము : 

నీలుడు వానరుల సర్వసైన్యాధిపతి. ప్రహస్తుడు రాక్షసుల సర్వ సైన్యాధిపతి. 
ప్రహస్తుడు తన మంత్రులతో సహా బయలుదేరి రథముపై నెక్కి వానర సేనను తన 
బాణములతో చీకాకు చేసినాడు. అంతట నీలుడొక పెద్ద తాటి చెట్టును తీసుకొని 
దానితో అతని రథమును నుగ్గు చేసినాడు. అప్పుడు ప్రహస్తుడు ముసలాయుధమును 
ధరించి నీలు నెదిరించుటను భాస్మర రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 

“అసముననట్లు పోరు సమయంబున రక్కసుడల్మతో మహా 

యసముసలంబు హేమవలయద్యుతు లారగద్రిప్పి వీకమై 

నొసలవియంగ వ్రేయ గడునొచ్చియు నాతడు వానిగ్రమ్మజన్‌ 

వసమజచేతి వృక్షమున వక్షము బల్విడివైచె నార్చుచున్‌”. 





1. భాస్కరా.యు, 922, 2, భాస్మర.రా.యు. 757 








Ir: వయ తములలీ సలి చత పాన 
టు 


రకా వో తములు 
ఆ ముసలాయుధము బంగారుకట్ల గలది: కావుననే అది (త్రిప్పుచుండగా బంగారు 
కాంతులు వెదజల్లబడినవి. ప్రహస్తుడు దానితో నలుని ముఖముపై కొట్టగా నాతడు 
గాయప్రడియు లెక్కసేయక తన చేతి వృక్షముతో నాతని వక్షమును కొట్టినాడు. 
(ప్రహస్తుడును ఇనుప రోకలిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నీలుని కొట్టబోగా 
ఆతడు ఒక పర్వత శిఖరముతో ప్రహస్తుడని శిరస్సును వ్రక్కలు చేసినాడు. 
5.145. నరాంతకుని యుద్ధము ఐ 
రావణ పుత్రుడైన నరాంతకుడు గుజ్జము నధిరోహించి ప్రాసాయుధముతో 
పోరాటము చేసెను. ప్రాసము ఈటె వంటిది. హలాయుధ కోశమున దీని లక్షణము 
గలదు. * ప్రాసము ఏడుమూరల పొడవున నుండు వెదురుకు సంబంధించిన కట్టి. ' 
ఇది లోహపు ములికిగలిగి పదునైన అంచులు గలిగి యుండును. దీనిని ప్రయోగించుట 
యందు నాలుగు దశలు గలవు. అవి 1. ఆకర్షము, 2 వికర్షము, ౩ ధూననము, 4 
వేధనము, వేధనమనగా చీల్చుట. గోవింద రాజీయమున దీనికి “ఈట్టి” యను 
ద్రావిడ నామము చెప్పబడినది. 
నరాంతకుడు తన ప్రసాయుధముతో ఒక్కక్షణములో ఏడువందల మంది 
వానరులను చీల్చి వైచినట్లు వాల్మీకము తెల్పుచున్నది. 
“సవానరాన్‌ సప్తశతాని వీరః 
ప్రాసేన దీప్తేన వినిర్భిభేద 
ఏకః క్షణేనేంద్ర రిపుర్మహాత్మా 
జఘాన సైన్యం హరిపుంగవానామ్‌”' 
అట్టి నరాంతకుని అంగదుడు పిడికిలితో పొడిచి చంపినాడు. 
అట్లే అంగదుడు మహానాధుని తలయొడసి పట్టి..... జఅజఅ త్రిప్పి 
నేలకు మోది సంహరించినాడు. అంగదుడే మహాకాయుని నెత్తిని అజచేతితో 
పగులగొట్టినాడు. ద్వివిదుడు శోణితాక్షుని రూపు తెలియకుండునట్లు నేలపై ప్రామినాడు. 
5.146. అమూలకములైన విచిత్ర యుద్ధములు : 
పైన తెల్పినవి గాక అమూలకములైన కొన్ని ప్రత్యేక యుద్ధములను కూడ 





* హ్రానస్తు సప్త హస్తస్యాత్‌ బెన్నత్యేన తువైణవః లౌహశీర్షస్తీక్ల పాదః కౌశేయస్త బకాంచితః 


ఆకర్శశ్చ వికర్ణశ్ళ ధూపనం వేధనం తధా చతుసప్ర ఏతాగతయః ఉక్తా ప్రానం సమాశ్రిత్రా 1 మూ+రా.యు, 69-70 








శల ల నాలి 
న ర 


తెలుగు రామాయణ కర్తలు వర్ణించినారు. అట్టి వానిలో ఖద్దరోమ, వృశ్చికరోమ, 
సర్పరోమ, అగ్నివర్డుల యుద్ధము చెప్పదగినది. వీరి యుద్ధ పద్ధతి చాలా విచిత్రమైనది. 
ఆశ్చర్యకరమైనది కూడా. 
(1 _ ఖడ్గరోముని యుద్ధము : 
ఖద్దరోముడు శరీరమంతట ఖద్దములవంటి రోమములు గలవాడు. 
ఇతడును పర్వతాకారుడు. అతి బలోన్నతుడు. రావణ (ప్రేరితుడైన ఇతడు హనుమంతు 
నెదిరించినాడు. తన “రోమశిత ఖద్దధారల” నొంచినాడు. అతడు తన రోమ 
ఖద్దములతో పర్వతములను కూడా ముక్కలు చేయగలవాడని భాస్మర రామాయణ 
కర్త వర్ణించినాడు. హనుమంతుడు మరియొక పెద్ద పర్వతము నాతనిపై పడవైచి 
నాతని సంహరించినాడు. 
(10 _ సర్పరోముని యుద్ధము 
సర్పరోముడు సర్పములే రోమములుగాగలవాడు. ఆ రోమములందు 
పాములకు వలెనే విషము కూడ గలదు. ఖడ్గ రోముడు మరిణించిన తరువాత 
సర్పరోముడు అంగదు నెదిరించుటను మొల్ల ఇట్లు వర్ణించినది. 
“రోజి కలన ఖద్ద రోముండు గూలుట 
సర్పరోముడెజిగి సాహసమున 
వాలి సుతుని దాక వాని రోమంబుల 
విషము సోకి నొచ్చి వేగదెలిసి”' 
సర్పరోముని విషము సోకి బాధపడిన అంగదుడు వెంటనే తెలివి తెచ్చుకొని వాని 
ముక్కుదూలము పగులునట్లు కొట్టి తరువాత తన బాహుదండముతో వాని శిరము 
చెక్కలై వ్రీలిపడునట్లు చేసెను. 
(11) వృశ్చిక రోముని యుద్ధము : 
సర్పరోముడు మరణించిన తరువాత వృశ్చిక రోముడు వానర సైన్యము 
నెదిరించినాడు. ఇతడు వృశ్చికములే రోమములుగా గలవాడు. భాస్మర రామాయణ 
కర్త ఆతని విజృంభణమును ఇట్లు వర్ణించినాడు. 








1. మొల్ల రొ,యు. 3-38 








న చ చయ ము 


TI BAT 





ఉ॥ వృశ్చిక రోముడంత బరివీత దురాప విషాగ్ని విస్థుర 
ద్వృశ్చిక రోముడై భయద వేషమునం గపిరాజు సేనలన్‌ 


నిశ్చల వృత్తినొంచి యతి. నిష్టుర -శూరత దాకితాకి తే 
జశ్చటు లాత్ముడై పజపు చండ భుజాయుధ దుర్నిరీక్ష్యడై”] 
విషాగ్నిచే ప్రకాశించు రోమములు గలవాడగు వృశ్చిక రోముడు భయంకరాకారుడై 
తన భుజాయుధముతో చూడ శక్యముగాని వాడై వానరసేన నెదిరించినాడు. నీలుడు 
కోపించి ఆతనిపై ఒక “ఉరుసాల తరువును ప్రయోగింపగా దానిని వృశ్చిక రోముడు” 
విషరోమ కంటకా[గ్రముల [ద్రుంచినాడు. మరల నీలుడు భూరిశాఖల నొప్పు 
బూజంబువెణికి గొని వచ్చి వాని వక్షోవీధి వేసి... హతజీవు జేసినాడు. 
(౪) అగ్నివర్గుని యుద్ధము : 
అగ్నివర్గుడు సాక్షాత్తు అగ్నివర్గుడే. అగ్నితో సమానమైన వాడే. అతడు 
యుద్దానికి వచ్చుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు వర్ణించినాడు. 
“కల్పావసాన ని'షష్కాంత మహావహ్ని 
దానవ రూపంబు దాల్ధి నొక్కొ 
జగములన్నియు వేడ్మ జవిచూడ వచ్చిన 
జలపాయిమైన కృశానుడొక్కొ 
విశ్వేశుఫాలంబు వెడలి యేతించిన 
దర్చకాంతకుడైన దహనుడొక్కొ 
దశకంధరోత్కృష్ట దారుణ క్రోధాగ్ని 
పరిణాహ గురుపరిపాకమొక్కొ 
యనగ రోదోంతరం బెల్ల దనదు గాత్ర 
నిర్ణతార్చులు దగ్రత నిండి పర్వ 





1. భాన్కరా.యు. 1988 





నాం కాల ర తంత ల క కొక క క తో లోకో యోయో ల యో PP PAP PP. 









కాగా ధల శ గ లలల ల ళన లల లలల NE 


స ఏం WOOO కులం నులు టి be bene NIH 
నలం ంర కామాయ కము లలో నర వర్ధతము ర 


హరికులాటవి గాల్పంగ నాగ్రహించి 





యగ్ని వర్గ్ణుండు చనుదెంచె నార్చులొదవ' 

ఈ విధముగా బయలుదేరిన అగ్నివర్షుడు తనమేని మంటలతో విజృంభించినాడు. 
అతడు తన శరీరపు మంటలతో పర్వతములను కూడ భస్మము చేయగలవాడు. 
వానిపై రాముడు వారుణాస్త్రమును ప్రయోగించినాడు. ఆ అస్త్ర (పభావముతో 
అగ్నివర్డుడు నేలగూలుటను రంగనాథ రామాయణ కర్త ఈ విధముగా వర్ణించినాడు. 
“కప్పారు మేఘంబు గప్పి యార్భటము । లుప్పాంగ జడివానలుడుగక కురిసె 
యలవేడి మంటల నార్చిపెల్లార్చి | ఖలునగ్నివర్గు నొక్కటనేల గూర్చె" 
అగ్నివర్జుని మంటలు వారుణాస్త్ర జలధారలతో నశించి యాతనిని నేల గూల్చినవి. 
5.15 యుద్ధరంగంలో హోమాలు : 

యుద్ధరంగంలో హోమ కార్యాలను నిర్వహించే విధానం రాక్షసుల యుద్ధ 
పద్ధతులలో కనిపిస్తుంది. రామాయణమున వర్ణింపబడిన యుద్ధ ఘట్టాలలో ఇంద్రజిత్తు 
యుద్ధరంగానికి బయలుదేరే ముందు హోమ కార్యాల నాచరించడం కనబడుతుంది. 
ఇవి కూడా క్షుద్ర యాగముల వంటివే. యుద్ధ విజయాన్ని కలిగించునట్టివి. కుటిల 
నీతితో కూడినట్టివి. 

ఇంద్రజిత్తు ప్రథమ యుద్ధమున కేవలం మాయను ప్రయోగించుటయే 
గలదు. ఆ తరువాత చేసిన యుద్ధము లందన్నిట హోమ కార్యనిర్వహణము జరిగినది. 
ఈ. 15. 1. ఇంద్రజిత్తు ద్వితీయ యుద్ధము | 

మకరాక్షుడు మరణించిన తరువాత రావణుడు కోపించిన వాడై 
ఇంద్రజిత్తును యుద్ధమునకు వెళ్లవలసినదిగా ఆజ్ఞాపించినాడు. 

ఇంద్రజిత్తు యుద్ధ భూమికి చేరి ఉచిత ప్రదేశమున రథము దిగి 
కరితురగాది సైన్యముల నియోగించి, అగ్నిని ప్రతిష్టించినాడు. ఆతడు హోమ కార్యము 
నిర్వర్తించిన విధమును రంగనాథ రామాయణ కర్త విపులముగా వర్ణించినాడు. 


1 భొస్మరా.యు. 1994, 2. రంగ,రాయు, పేజి 456 











రాసన సుప కుటు 
కంల సంర పాయ ములళుని రుం పద్తకుటు 


“చనుదెంచి రణమహి స్థలముననిలిచ 'ఘనభుజుండత్యంత కౌతూహలమున 
రక్త వస్త్రంబుల రక్తమాల్యముల | రక్త గంధంబుల రాజితుండగుచు 
వరమంత్రముల హుతవహు ప్రతిష్టించి | శరములు తోమరచయములు వరుస 
పరిథులుగా జేసి పలుస్రుక్షువములు | కరమర్థి లోహముల్‌గా సంఘటించి 
తనలోని నిష్ట యుదాత్తమై యొప్ప | దనుజేంద్ర తమయు డధర్వణోక్తముగ 
దగనెయ్యిలాజలు దాడి సమిధలు । నొగి వేడ్క వేల్చుచు హోమాంతవేళ 
గడిది కృష్ణచ్చాగ కంఠరక్తంబు | నడరెడు వహ్ని బూర్జాహుతి వేల్వ 
ననలుండు పొడసూపి హవ్యముల్‌ గొనియె | ననలునికరుణ బ్రహ్మోస్తంబు రథము 
ధనువును కవచంబు దద్దయు ట్రీతి। గొనియార్చుటయును దిక్కులు పెల్లగిల్ల”] 
ఇం(ద్రబిత్తు ఎట్టిని వస్త్రములను, ఎజ్జని పూలదందలను, ఎల్బిని 
గంధములను ధరించినవాడై అగ్నిని ప్రతిష్టించి బాణములు, తోమరములు 
మొదలగునవి పరిధులుగాజేసి, తాండ్ర పుల్లలు సమిధులుగా, ఇనుప ([స్రుక్‌స్రువములు 
సిద్దము చేసుకొని, నేయి వరిపేలాలను హోమముగావించెను. తరువాత నల్ల మేకను 
బలియిచ్చి దాని కంఠ రక్తమును పూర్ణాహుతిగా సమర్పించి నాడు. అగ్నిదేవుడు 
స్వయముగా ప్రత్యక్షమై హవ్యములను స్వీకరించినాడు. దానవ గురూపదిష్టమైన, 
అధర్వణ తంత్ర విధానమున జరిపిన హోమము పూర్తియెన తర్వాత ఆ హోమ 
గుండము నుండి వెలువడిన రథమును, ధనువును, కవచమును అగ్నిదేవుని వలన 
పొందినవాడై, (బ్రహ్మాస్త్ర మం(త్రములచే వాని నభిమంత్రించి యుద్ధమునకు 
బయలుదేరినాడు. ఆ రథము నధిరోహించి ఇంద్రజిత్తుమాయా యుద్ధమును చేసినాడు. 
ర్‌.15.2 ఇంద్రజిత్తు తృతీయ యుద్ధము : 
మకరాక్షుడు మరణించిన తరువాత రావణునిచే (పీరితుడై ఇంద్రజిత్తు 
ఉత్తర ద్వారము వద్ద రామలక్ష్మణుల నెదిరించుటకై బయలుదేరినాడు. యుద్ధ భూమికి 
చేరి రథమును దిగి రాక్షస సైన్యమును తన చుట్టును నిలుపుకొన్నవాదై హోమ 
_. కార్యమునకు పూనకొనినాడు. 
ఈ వృత్తాంతమును రంగనాథ రామాయణ కర్త విపులముగా ఇట్లు 
వర్ణించినాడు. 








1. రంగ. రా.యు. 876 పేజి 











భూరి శ్మశానాగ్ని పొలుపారదెచ్చి । ధీరుడై వేదిలో దీపింపజేసి 
రక్త వస్తంబులు, రక్తమాల్యములు | రక్త చందన మనురక్తుడై దాల్చి 
దండంబు నుపవీత తతియు మౌంజయును । నిండుమనంబుతో నెరయంగబూని 


యలవడ నచట ఖట్వాంగ ధ్వజంబు | నిలిపి కపొలంబు నిష్టతో నెక్కి 
పరగంగ కంకాళ పరిథిగావించి | తిరముగా దక్షిణదిశ ్రుముక్స్యువంబు 
లినుప పాత్రలనుంచి యేర్చడ గృష్ట+ తనుడైన వాని రక్తమును మాంసమును 
పొరిపొరి నవినిండబోసి మౌనంబు । ధరియించి యప్పుడధర్వణ క్రమము 
దప్పకయుండ మంత్రములుచ్చరించి । చొప్పడ నినుప స్రుక్షువములు పట్టి 
కమియ పావకుడును గడునొప్ప తాటి | సమిధలు తిలలును సర్షపంబులును 
హోమంబు సేయంగ నురుతరంబగుచు | నా మహాధూమ మజాండంబు గప్పె 
నాయగ్నిలో నుండి యప్పుడు వేగ । యాయతంబైనట్టి యరదంబు వెలుగ 
రయమున నుగ్ర కరాళకేశములు | భయదరూపంబు కపాలపాత్రమును 
తళతళమను కోజిదవడలు మెబయ । మలగకార్చుచు నస్టి మాలిక లలర 
నెజమంట లొలికెడు నేత్రంబు లొప్ప । నుఖకహాసముతోడ నొక కృత్తి వెడలి 
పంపుము, పంపుమే పనికైన నన్ను. సొంపారజేసెద సురవైరి యనుడు 
నాకృత్తి నడిగి ఇంద్రాది శస్త్రములు । నాకృత్తి గైకొని యాకాశమునకు 
నరదంబు తోడనె యరిగి వానరుల । దిరిగి యేయుటకు నదృశ్యుడై యుండె" 

ఈ హోమకార్యము మొదట దానికంటె మరికొంత పెరిగినది. హోమ 
గుండము త్రికోణాకృతిలో నున్నది. దానిలోనికి శృశానాగ్నిని తెచ్చివేసినారు. ఖట్వాంగ 
ధ్వజమును నిల్పినాడు. 'కపాలము నొకదానిని అతడు ఆసనముగా చేసుకొనినాడు. 
కంకాళములను పథిధులుగా నేర్పజచుకొనినాడు. దక్షిణ దిశయందేర్చరచిన ఇనువ 
పాత్రల యందు నల్లని శరీరము గలవాని రక్త మాంసములు నింపినాడు. ఇందును 
అధర్వణ మంత్రములుచ్చరించుట గలదు. ఇనుప స్రుక్షువములే ఉపయోగింప 
బడినవి. తాటి సమిధలు, తిలలు, సర్షపములు, హోమ డ్రవ్యములుగా వేల్బుట 
జరిగినది. 





1. రంగ. రా. పేజి 389 


వాడక తో సం కోతల క ల లక కంత కంక తాతల అల క Pre 
కాటా కాకా త కోల ల కాగ కంక తతత ల లొ తనో కంక లో 





రును 
న్యం సతాం కాయ తను లలో నియ ఫర్థతుయ 


ఆ హోమగుండము నుండి రథ సహితముగా నొక కృత్య వెలువడినది. 
ఆ కృత్య ఉగ్రకరాళ కేశములు, కపాల పాత్ర ధరించినది. భయంకరమైన కోరలతో 
ఎముకల దందలతో, మంటలు చిమ్ము కన్నులతో నున్నది. దహన మధ్యమునుండి 
వెలువడిన ఆ కృత్యను భాస్మర రామాయణ కర్త మరికొంత విపులముగా వర్ణించినాడు. 
సీ; మృత్యువు జిహ్వతో మేలమాడెడు నసి 
దాల్ఫి కపాల పాత్రంబు వట్టి 
బాడబార్చుల బోలు పల్ల వెంట్రుకలును 
చండప్రకాశ దంష్టా యుగంబు 
మెఖవ మండుచునున్న మిడిగ్రుడ్లు గనలంగ 
పెనుపైన పునుకల పేర్లు గలిగి 
_ యట్టహాసమున వియచ్చరులదరంగ 
మెట్టిన బుడమియు బిట్టు గ్రుంగ 
గృత్య యేతెంచి మాయుగ కృత్యు బలికె 
పంపు మెయ్యెది యైననే తెంపు తోడ 
నిపుడజేయుదు ననవుడు నింద్రజిత్తు 
దేరువడి నెక్కి శక్తితో దివికి నెగసె* 
ఇంద్రజిత్తు ఆ కృత్యతో సహా నదృశ్యుడై వానరుల పైన బాణ వర్షమును 
కురిపించినాడు. అవి పిడుగుల కంటె బెట్టిదములైనట్టివి. రాముడు ఇంద్రజిత్తును 
జయించు మార్గమును గూర్చి ఆలోచించుచుండగా వాయుదేవుడు రాముని వద్దకు 
వచ్చి “కృత్యను అంగీరసంబైన అమోఘ బాణమున బెడబాపు” మని దెల్పినాడు. 
పిమ్మట రాముడు ఆగ్నేయాస్రముతో కృత్యను పడగొట్టినాడు. ఇంద్రజిత్తు రథముతో 
సహా భూమికి దిగి వచ్చినాడు. 
ఈ కృత్య వృత్తాంతము మూల రామాయణమునందు లేదు. 
ర్‌. 15.3. ఇంద్రజిత్తు చతుర్ధ యుద్ధము : 
ఇంద్రజిత్తు వానర వీరులను గాయపఅచి లంకకేగి మరల రావణ (ప్రేరితుడై 
యుద్ధ భూమికి బయలుదేరినాడు. ఈ పర్యాయము నాతడు హోమ కార్యము చేయించు 








ఓ. భాస్కరా.యు. 1262 




















A ha 2% yp ల బక బం టే జ a చ gh 1 OO) eh ల ట్య ch A lh - = “hey వ yy MPs శి Py స ch Ck బా ఇ 





శం. 


జ కీ జీ Rn ha స hata phy, 
win లక (బ్య pn శ, ఇ ry ay he ఓ aspen కర్ణ తి టే 
క్‌ 128 | ఇ jm"? yf! లీ LT 

i” 


నట్టి పురోహితుని కూడ వెంట బెట్టుకొని యుద్ధభూమి కేతెంచినాడు. ఆ హోమ 

వృత్తాంతమును రంగనాథ రామాయణకర్త విపులముగా వర్ణించినాడు. 
“ఎలమితోడన పురోహితుని దోడ్కొనుచు | బొలుపారగా రణభూమి కేతెంచి 
చెన్నొంద హోమంబు సేయంగబూని । యున్నంతం బరిచారు లొగివేగమునను 
బరగంగనరసి కపాలపాత్రికలు |! సొరిదినుక్కుననైన స్రుక్రువంబులును 
శస్త్రంబులును, దాటి సమిధలు రక్త; వస్త్ర గంథాదులు వరుస దెచ్చుటయు 
రక్తాంబరములు రక్తమాల్యములు । రక్త గంధంబును రయమొప్పనతడు 
ధరియించి మారణ తంత్రమార్గమున । బరువడి దోమర ప్రాసఖడ్డముల 
సరిపరిధులు వెట్టి సప్రాణకృష్ణ | హరిణంబు మెడ యస్థియదిపుచ్చుకొంచు 
నక్తంచరాధీశు నందనుండెలమి | యుక్తక్రమంబున హోమంబు సేయ” 

ఈ హోమ కార్యము నిర్వహించునపుడు ప్రాణముతో నున్న జింక యొక్క మెడ 

యస్తిని పట్టుకొనుట విశేషము. 

హోమాంతమున నాలుగు గుట్టిములతో గూడినది, మనోహరముగా 
నలంకరింపబడినది, సింహ, అర్థచం ద్ర చిహ్నములు గలది, వైధూర్యమయమైన 
పడగతో ప్రకాశించునది, బ్రహ్మోస్త రక్షతో అదృశ్యమగునది యగు రథము హోమ 
గుందము నుండి వెలువడినది. 

ఈ యుద్ధమునందును ఇంద్రజిత్తు వానరవీరులను గాయపజచి విజయ 
గర్వముతో లంకకు తిరిగి వెళ్ళినాడు. హోమ కార్యములు నిర్విఘ్నముగా నెఅవేరిన 
యుద్ధములలో ఇంద్రజిత్తుకు విజయమే గల్లినది. 

ర. 15.4. ఇంద్రజిత్తు నికుంభిలా యాగం : 

ఇంద్రజిత్తు చేసిన నికుంభిలా యాగ వర్ణనయు రంగనాథ రామాయణమున 
విపులముగా గలదు. 

“అని నికుంభిళకేగి యచట నిశాటు । డెనసిన నిష్టతో నేపు దీపింప 
కల్లు నెత్తురు పాలు ఘనకచ్చపముల ! బల్లుల పిల్లుల బలుసర్పములను 
కారుకోళ్లను మంచిగంధంబు తేనె | నారికేళంబుల నల్లని కోళ్ల 





1. రంగ.రా.యు. 393 పేజి 















fares SRNL INSTT 
మం సరస ఈదర మాయు జములలో నియద్దతర్ధతులు. 


' 'సూకరంబుల మటిసొరిదికేశముల । కాకుల తెల్లని గార్భభంబులను 
కాతెనుపోతుల ఘనమేషములను । నాటు నాలుగు రెండు నఖువదికరుల 
కొండగొట్టెలు వేయి కోటుల లక్ష । మండూకములం గోటి మాణిక్యములను 
ముత్యంపు చిప్పలు మూడర్భుదముల । కాత్యాయనీ దేవికడ నిష్ట నిలపి 
మనమున నిగమన మండత్రపూతముగ 1 ననలుని రుధిరమాంసాదుల దనిపి 
హోమంబు సేయుచు నుండె నయ్యెడను”*......:.. 

ఇచ్చట ఇంద్రజిత్తు క్షుద్రమార్గమున కాత్యాయనీ దేవిపూజను చేసినాడు. రాక్షసులలో 
తాంత్రిక పూజా విదానమున్నట్లు దీనివలన తెలియుచున్నది. 
నికుంభిళా యాగమును పూర్తి చేసినచో ఇంద్రజిత్తును జయించుట ఎవ్వరికినీ 
సాధ్యమయ్యడిది కాదు. అతడు దేవదానవుల కజేయుడయ్యెడివాడు. ఆ హోమ 
కార్య విధానమును ఇంద్రజిత్తు బ్రహ్మను మెప్పించి ఉపదేశమును పొందినాడని 
విభీషనుడు రామునితో తెల్పినట్లు రంగనాథ రామాయణ కర్త వివరించినాడు. 
“బ్రహ్మ మెప్పించి యాపరమేష్టి వలన ! బ్రహ్మ శిరంబను బాణంబువిల్లు 
కవచంబు ఖడ్డంబు కవదొనల్మజియు । నవిరళ మంత్రపూతాస్తముల్వడసి 
కామగాశ్వంబును కమనీయ కేతు ! భీమంబు మారుతస్థీత వేగంబు 
నగురధం బాయగ్ని యందు వెల్వడిన | దగనా రథంబెక్కి ధనువందెనేని 
నా వాసవారాతి నాలంబులోన । దేవాసురాదులు దృష్టింపలేరు” * 
అని చెప్పును. పిమ్మట విభీషణుడు ఇంద్రజిత్తు హోమము చేయుచున్న ప్రదేశమునకు 
లక్ష్మణుని తీసుకొని వచ్చి ఆ హోమమును చూపి ఇట్లనును. 
“పూర్వమీ ఇంద్రజిత్తు ఇచటనే హోమము చేసి భూతములకు 
. బలుల నిచ్చి కోరిక నెజవేర్చుకొని యుద్ధమున అదృశ్యాకారుడై ఇంద్రు నోడించినాడు. 
ఇప్పుడీ అగ్నినుండి వెడలు నట్టిదియు, రక్తమాల్యాంబరధారియు, అసితకాయుడునైన' 
సూతునితో, రక్షరుచిరాశ్వములతో అగ్నివర్ణముననున్నట్టిదియు నగు ఆ పెద్ద రథము 
నెక్కి వచ్చినచో ఈతడజేయుడగు” నని తెల్పును. 
ఈ యాగమునకు గల మరొక (ప్రత్యేకత యజ్ఞభంగము జరిగినచో యాగ 
కర్త మరణమును పొందుటయె యున్నది. 









1. రంగ.రో, పేజి 396, 397, 2. రంగ.రా,యు, 399 పేజి 








sees) 





rt న EE gD Dd tye debe 
sega స RE 
5.15.5 రావణుని పాతాళ హోమం : 


రామరావణుల ద్వితీయ యుద్దానంతరము రావణుడు కాందిశీకుడై లంకా 
నగరమునకు చేరి యంతఃపురమున సేదదీర్చుకొనినాడు. రాముని పరాక్రమమునకు 
భయమును చెందినాడు. యుద్ధరంగమున ఎచట చూచినను రాముడే కన్పించుటను, 
పిడుగులకంటె భయంకరములగు రాముని అస్త్రములను దలచి విచారమును, 
ఆశ్చర్యమును చెందినాడు. 
రాముని జయింపవలెనన్న భసితాంగరాగ గాత్రుడు, భుజగభూషణుడు 
అ[భగంగో సలిలా(ర్థ జటాజూటుడు (త్రిపురాంతకుడు. ఆదిమధ్యాంతరహితుడునగు 
శివుని యనుగ్రహము లేక అసాధ్యమని భావించినాడు. ఆ సమయమున రావణుడు 
పల్మిన మాటలను భాస్మర రామాయణ కర్త ఇట్లు దెల్పినాడు. 
“మునునాదు సంగీతమును మెచ్చి వరమిచ్చె 
నగసుతానాధుండు నాకు ప్రీతి 
నరులకు నీ వోడునప్పుడు ననుగూర్చి 
హోమంబు విధితోడ నొనరజేయ 
దివిరి గ్రక్కున నొక్క దివ్యరథంబందు 
జనియించు నురుజవాశ్వముల తోడ 
కమనీయమగు మహాకవచంబు మాహేశ్వ 
రంబగు దివ్యచాపంబు గలుగు 
నడుమ విఘ్నంబు గాకుంద నడచెనెసి 
జయము చేకుజు ననయంబు సంగరముల 
ననియెగావున నేడు నాకట్లు చెయ 
వలయు నీపగ దీర్పంగ వలను గలుగ 
రావణుడు మండోదరితో ఈ విధముగా పలికి (బ్రాహ్మణులకు అనేక ధనములనిచ్చి 
రత్నమాల్యాంబరాభరణ యజ్ఞోపవీతాలంకృతుడై పరమేశ్వరాలయమునకు వెళ్లి అచట 
ఒక వేదిక నిర్మించుకొని రక్షణార్థమై రాక్షసుల నియోగించి హోమ కార్యమును 
(ప్రారంభింప దలచినాడు. 





1. భౌస్కరా.యు. 1582 


















అచల లను భాగా శ A శ్‌ అతల he Re de hh Roh el] 
Bur Pay me ent సను ss ముతత ముల MOP NDE టే నరుకు 
పట తతి మేట ప యతులు అలు ళు! 






కానీ మండోదరి పల్కిన హితవచనములతో అప్పటికా ప్రయత్నమును 
విరమించినాడు. | 

మరల లక్ష్మణుడు ఫంజీవ కఠణిచే పునర్జీవితుడైన తర్వాత రాముని 
ప్రతిజ్ఞను గూర్చి విని కలత చెందినాడు. తమ కులగురువైన శుక్రుని వద్దకు వెళ్లి 
తన దీనస్తితిని చెప్పుకొనినాడు. అప్పుడు శుక్రుడు పల్మిన మాటలను భాస్మర 
రామాయణ కర్త ఇట్లు తెల్పినాడు. 

“సమరక్షోణి తలంబు నందు బగటిన్‌ సాధింపగా దివ్యమం 

త్రములుం, దంత్రములుం మహౌషదులు, దధ్యం బార నుండంగ నీ 

కు మనస్తాపమిదేల యేగలుగ రక్షోనాధ నీ శత్రు సం 

ఘము (ప్రాణంబులు దాల్చి యాజినిలువంగానోపునే చెప్పుమా!”" 
యుద్ద రంగమునందు శత్రువులను జయించుటకు ఆ కాలమున దివ్యమంత్రములు, 
తంత్రములు, ఓషధులు .ఉన్నట్లుగా దీనివలన దెలియుచున్నది. హోమ కార్యము 
నెజవేర్పినచో శత్రుజయము నా చెప్పుటను భాస్మర రామాయణ కర్త ఇట్లు 
దెల్సినాడు. 

“ఉరుతరమైన ధైర్యమున హోమము నీకు నపేత విఘ్నమై 

జరిగిన దివ్యఖడ్డశరచాప రథాశ్వములున్‌ మణి(ప్రభా 

గురుతర విస్ఫుర తృవచకుండలముల్‌ ప్రభవించు నగ్నిలో 

నరుదుగ వానిదాల్చి విమతాళి జయించెదవీవు నాజిలో”* 
అగ్నికుండము నుండి దివ్యరథము, దివ్యఖద్ద శరచాపములు, దివ్య రథాశ్వములు, 
కవచకుండలములు ప్రభవించునని, వానిని ధరించినచో శత్రు జయము గల్లునని 
తెల్పును. 

ఈ పాతాళ హోమ కార్యక్రమము నిర్వఘ్నముగ సాగుటకై మాయో 
పాయములను పన్నుటలో గ్రేష్ణుడైన విద్యుజ్జిహ్వుని రావణుడు తన దగ్గణ నుంచు 
కొనినాడు. పాతళ గుహలోనికి ప్రవేశించి ఆతడు చేసిన హోమవిధిని భాస్మర 
రామాయణ కర్త ఈ విధముగా తెల్పినాడు. 





1. భాస్మ్కరాయు. 1884, 2. 1 bid.... 1885 














రానాకి నారి ఇ ఇర ల ళా లం ఇల ఇ ఇళ లల క ఇల ఇగ ళల ళం కాలిక 
a క్‌ గద్ధ వారన నలల నియద్దః gaa 





“రక్త స్రగను లేపన పటాలంకృతుడై, గంధకుసుమాక్షతార్చితమైన వేదిక 
యందు యధావిధి ననలంబు ప్రతిష్టించి హోమీయంబులగు పాత్రలు సంస్కరించి 
తత్సమీపంబున నస్త పరిధులు సేర్చి బిల్వ భల్లాతక కరంజంబుల సమిథలు, 
తత్సలంబులును, సర్షపాగురు గుగ్గులు దూర్వలును, దధి మధు ఘృత రక్త సురలును, 
(బ్రవాళపాయస దర్భలును, కాక గృధ్రకంకశ్యేన, కురర భల్ల సర్పంబులును, ఛాగ 
మీన మకర కచ్చప మేషంబులును ధాతు రసంబులును, గర్పూర కుంకుమ చందన 
కుసుమంబులును కేశంబులును వేల్బుచు నిశ్చల నియమంబున హోమంబు 
'సేయునంత”] 

ఈ హోమ కార్యమునందును క్షుద్ర పద్ధతులు అవలంభింప బడినవి. 
అంగదాదులు ఈ పాతాళ హోమ కార్యమునకు విఘ్నము గర్లించినారు. ఈ హోమ 
కార్య వృత్తాంతమంతయు అమూలకమే. 

5.16  ఉసంహారము : 

ఈ విధముగా రామాయణ కాలంనాటి యుద్ధములందు నాగరిక, ఆటవిక 
పద్ధతుల మిశ్రమము కనబడును. వేదకాలం నాటి యుద్ధముల తర్వాత చెప్పదగినదీ 
యుద్ధమే. ఇతిహాస కాలపు యుద్ధములలో మొదట చెప్పదగినదియు నిదియే. ఒక 
విధముగా భారత యుద్దానికిగాని, తరువాత కాలంలో వచ్చిన యుద్ధ శాస్త్రాలకు 
గాని రామాయణ యుద్ధమే ఆధారమైనట్టిది. రామాయణం వేదధర్మ మూలమైనది. 
వేదకాలంనాటి పద్ధతుల ననుసరించి నట్టిది. అర్ధశాస్త్రం, కామందక నీతిశాస్త్రం 
ఇత్వాదులన్నీ వేదధర్మ ప్రతిపాదకములైన పద్ధతుల ననుసరించు నట్టివై వానిని 
సమర్థించినవి. కావుననే ఆయా (గంథములను గూడ వ్యాసరచన కాధారముగా 
తీసుకొనుట జరిగినది. రామాయణమున యుద్ధతంత్ర విజ్ఞానమునకు సంబంధించిన 
విషయము లీవ్యాసమున గ్రహించినవి గాక ఇంకను పెక్కు గలవు. సిద్ధాంత వ్యాస 
పరిధిని దృష్టి యందుంచుకొని కొన్ని విషయములనే ఇందు తీసుకొనుట జరిగినది. 

భౌతిక బలసంపద కంటె ధర్మము (పధానమైనదని రామాయణ యుద్ధమున 
నిరూపింపబడినది. బలసంపన్నుడైనను పరసంపన్నుడైనను పరుల సంపదగోరు వాడు 
వినాశనమును తప్పక పొందగలడని రామాయణ యుద్ధము ప్రబోధించుచున్నది. 





1. భాస్కరా,యు, 1839 












ర ముర రగ పతకము 
యుద్ధ" విద్యలలో 'ప్రవేశమున్నట్టి, కొంత నాగరికులైనట్టి రాక్షసులు వానరులతో 
కూట యుద్ధమునకు పాల్పడినారు గాని యుద్ధమందెక్కడను వానరులు మాయలను 
ప్రయోగించుట కనబడదు. వానరులలో కొందజు కామరూప విద్య తెలిసిన 
వారుండినను, వానరులు అట్టి మాయల ప్రయోగింపక పూర్తిగా బుజుయుద్ధమే 
చేసినారు. రామలక్ష్మణులును అంతియే. యుద్ధ విషయమున భారతీయులు బుజు 
మార్గ్లమునే అనుసరించెడి వారని రామాయణ యుద్ధమునందు నిరూపించ బడినది. 
వివిధములైన ఆయుధములను ప్రయోగించుట సుశిక్షతులైన వీరులకే సాధ్యమగును. 
అట్టి ఆయుధ విద్యలు నేర్చుకొనుటలో మన ప్రాచీనులకు గల ఆసక్తియు ఈ యుద్ధము 
వలన తెలియుచున్నది వివిధాయుధములతో చేయబడిన యుద్ధములను బట్టి ఆ 
యుద్ధ పద్ధతులు రామాయణ కాలముననే (ప్రసిద్ధములైన వనీయు తెలియుచున్నది. 

ముఖ్యముగా ధనుర్విద్యలో రామాయణ కాలపు క్షత్రియులు మిక్కిలి 
నిపుణులుగా తెలియబడుచున్నారు. తర్వాత కాలమున ధనుర్విద్య క్షత్రియుల సొత్తే 
గాక వీరులగు వారందజకు ఆరాధ్యమైనదైనది. 

రామాయణ, మహాభారత యుద్ధముల క్రమ పరిణామమును 
పరిశీలించినచో రామాయణ యుద్ధపు పరిణత దశ భారత యుద్ధమునందు కన్పట్టును. 


న్‌ కనా ననా నల ఇ ౭ ఇ ఇల ఇ ౨ ఇ ఇక ల SNE 
Di ని క్‌ 





వ్‌ కి 


ఉపయుక్త (గంథసూచి 
[BIBLIOGRAPHY] 












రచయిత పేరు గ్రంథ నామము 


తెలుంగు (గ్రంథములు : 
























1. అనంతరామ శాస్తి, నేతి కవిత్రయ భారతం-రాజనీతి 1988 
అరుణా పబ్లికేషన్స్‌ 
పట్టాఖిపురం 
గుంటూరు 

2. ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం - 8వ భాగం 1965 
యం.శేషాచలం & కంపెనీ 
మచిలీపట్నం 

3. కృష్ణమాచార్యులు “ధనుర్విద్యా విలాసము” 1950 
మద్రాస్‌ గవర్నమెంట్‌ ఓరియంటల్‌ సిరీస్‌ 
తంజావూరు 

4. గోపరాజు, కొఖివి “సింహాసన ద్వాత్రింశిక 1982 
ఆం.ప్ర, సాహిత్య అకాడమి, హైదరాబాద్‌ 

5. చెంగారెడ్డి, డి. శ్రీమదాంధ్ర మహాభారతము - రాజనీతి 1989 
ప్రియదర్శిని పబ్లికేషన్స్‌, తీరుపతి 

6. తిక్కన సోమయాజి మవోభారతం 1969 


(ద్రోణ-శాంతి -శల్యపర్వములు 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ 


హైదరాబాద్‌ 
7. దామోదరరెడ్డి, పి. ప్రాచీనాంధ్ర కావ్యాలు -రాజనీతి 1994 
12-310సి, అశోక్‌నగర్‌, అనంతపురం 
8. దొరస్వామి శర్మ, రావూరి తెలుగు సాహిత్యంలో రామకథ 1972 
౨. డ్రవేణీ పబ్లిషర్స్‌, మచిలీపట్టణం 
9. నవనప్ప _ ఖద్గలక్షణ శిరోమణి 1950 








మద్రాస్‌ ఓరియంటల్‌ సిరీస్‌ 
మద్రాస్‌ గవర్నమెంట్‌, తంజావూరు 

10. నారాయణామాత్యుడు, అయ్యలరాజు హంసవింశతి 1985 
ఆం.(ప్ర. సాహిత్య అకాడమీ 


హైదరాబాద్‌ 





























11. 


12. 


13. 


14. 


19. 


16. 


17, 


18. 


19. 


20. 


21. 


22, 





రచయిత పేరు 


ప్రతాపరెడ్డి, సురవరం 


భాస్కరుడు, హుళక్కి 
మలయవాసిని కొలవెన్ను 
మొల్ల ఆతుకూరి 


రఘునాధాచార్యులు యస్‌. బి, 


రామారాజ భూషణుడు 
రామభద్రకవి అయ్యలరాజు 
రాహుల్‌ సాంకృత్యాయన్‌ 


వెంకట కవి, జక్కరాజు 


వెంకట రంగయ్య, మామిడిపూడి 


[గ్రంథ నామము 


రామాయణ విశేషాలు 1987 
సురవరం సొహిత్య వైజయంతి కమిటి 
ఆం(ధ్రసారస్వత పరిషత్‌ 

తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ 

రామాయణకాలంలో భారతీయ సంస్కృతి 1981 
బి.వి. ఎస్‌, పబ్లికేషన్స్‌, 27 వడివేలుపురం 
వెస్ట్‌మాంబలం, మద్రాస్‌-38 

రంగనాథ రామాయణం 1989 
తెలుగు విశ్వవిద్యాలయం 

కళాభవనం, హైదరాబాద్‌ 

భాస్కర రామాయణం 1965 
వావిళ్ల-రామస్వామి శాస్త్రులు & సన్స్‌ 

మద్రాస్‌ 


_ ఆం(ధ్ర వాజ్ఞ్మయం - రామాయణం 1985 


ప్లాట్‌ నెం. 69, లాసన్స్‌ బే కాలనీ 
విశాఖపట్నం-17 

మొల్ల రామాయణం 1987 
బాలసరస్వతీ బుక్‌ డిపో 

నెం.4, సుంకు రామిశెట్టి వీధి, మద్రాస్‌-1 
ఆర్షవిజ్ఞాన సర్వస్వము పార్ట్‌-1 1982 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
వసుచరిత్ర 1967 
వావిళ్ల రామస్వామి శాస్తులు & సన్స్‌ 

మద్రాస్‌ 

రామాభ్యుదయం 1967 
ఆం.|ప్ర. సాహిత్య అకాడమి 

కళాభవన్‌, హైదరాబాద్‌ 


బుగ్వేద ఆర్యులు 1974 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 

విజయవాడ 

ఆం(ధ కామందకము 1950 
మద్రాస్‌ ఓరియంటల్‌ సిరీస్‌, తంజావూరు 
కౌటిల్యుని అర్ధశాస్త్రం 1981 


ఆంధ్రా యూనివర్శిటీ (ప్రెస్‌, 
వాల్తేరు, విశాఖపట్నం -3 





రచయిత పేరు 


28. వెంకటావధాని, దివాకర్ల 


24. వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, చందూరి 


25. శ్రీనాథుడు 


26. శ్రీనివాస శాస్త్రి, రాణి 


97. సత్యనారాయణ, విశ్వనాధ 


28. సూర్యనారాయణ శాస్త్రి, మల్లాది 


29. సోమన, నాచన 


తెలుంగు వ్యాసములు శ 


1. ఆరుద్ర 


2. జోషి ఆర్‌ యం, 


3. ప్రభాకర శాస్త్రి, వేమూరి 
4. లక్ష్మీ కాంతయ్య, గరికిపాటి 


(గ్రంథ నామము 


1. సాహిత్య సోపానములు 

ఆంధ్ర సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌ 
2. రామాయణ సర్వస్వము 

సంస్కృత భాషా (ప్రచార సమితి, 
"హైదరాబాద్‌ 

శ్రీమద్వాల్మీకి రామాయణం 
కాశ్యపస్వాధ్యాయ కేం(ద్రం 

497, కమలానగర్‌, హైదరాబాద్‌ 
శృంగార నైషధం 

ఆం.ప్ర. సాహిత్య అకాడమి 
కళాభవన్‌, హైదరాబాద్‌ 

ప్రాచీన భారతీయ విజ్ఞానం 

భారతీయ రసాయనశాల 
సత్యనారాయణపురం, విజయవాడ 

నా రాముడు 

వి.యస్‌.యన్‌. అండ్‌ కో, విజయవాడ 
సంస్కృత వాజ్మయ చరిత్ర 

(ద్వితీయ భాగం) 

ఆంధ్ర సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌ 
ఉత్తర హరివంశము 

వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్‌ 
మద్రాస్‌ 


“ద్వంద్వ యుద్ధం 
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం 
ఖాగము-5, హైదరాబాద్‌ 
“ప్రాచీన భారత యుద్ధతం(త్రం” 
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం 
భాగము-6, హైదరాబాద్‌ 
“ధనుర్విద్వా విలాసం - పీఠిక 
“ధనుర్విద్య” 

సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం 
భాగము-ర్‌, హైదరాబాద్‌ 








1981 











1985 











1992 











1967 














1981 











1986 








1961 











1967 















1966 














1969 











1950 
1966 









రచయిత పేరు 
"6. ' వీరభద్ర రావు, ఆదిరాజు 


+6.౯వెంకట శేషయ్య, బిరుదు 


వెంకటరావు, నిడదవోలు 


సుబ్రహ్మణ్య శర్మ, పురాణం 


Bo 


A 


9, సుబ్బయ్య గారు, (ప్రతాప 


సంస్కృత [గ్రంథములు : 


1. అమరసింహుడు 
2. గోవిందరాజు 


3. మనువు 
వ్‌ 
4. మహేశ్వర తీర్థులు 


ర్‌, వాల్మీకి 
6. వ్యాసుడు 


ఆంగ్ల గ్రంథములు : 


1. JOSHI, NP. 


2. RAMESH CHANDRA DUTT 


సో 


కా సస స Gr iis, 





పట ఈ am 


గ్రంథ నామము 


“చతురంగ బలములు - 11 
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం 
భాగము-౩, హైదరాబాద్‌ 
“చతురంగ బలచులు - 1” 
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం 
భాగము--8, హైదరాబాద్‌ 

“ఖడ్గ లక్షణ శిరోమణి - పీఠిక” 
“ప్రాచీన భారతీయ సైనిక వ్యవస్థ” 
భారతి, నవంబర్‌, 1961 
“కాల్బలము” 

సంగ్రహాంధ్ర విజ్ఞాన. కోశం 
భాగము--8, హైదరాబాద్‌. 


1966 
* 1962 


1950 
1961 


196: 


అమరకోశము 

రామాయణము - వ్యాఖ్యానము 
(గోవింద రాజీయము) 

మనుస్మృతి 

రామాయణము - వ్యాఖ్యానము 
(మహేశ్వరతీర్థ వ్యాఖ్య) 
శ్రీమద్రామాయణము 

శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ 
భగవద్దీత 


Life in Ancient Uttarapatha 1967 
Sanskrit University 
Varanasi 

Ancient India 1980 
2000 BC - 800 AD 


మం. Delhi 





